రాజీలేని ధిక్కార పతాకాలు 


(కొద్దిమంది సామ్యవాదుల సంక్షిప్త పరిచయాలు) 


ఈ. 


కళాప్రపూర్ణ డా॥ శ్రీ కె.ఎస్‌. తిలక్‌ ఫౌండేషన్‌ 
ఆదిత్య నగర్‌, విజయనగరం 


రాజీలెని ధిక్కార పతాకాలు 


(కొద్దిమంది సామ్యవాదుల సంక్షిప్త పరిచయాలు) 


రచన 
గౌరవ్‌ 


ప్రచురణ 
కళాప్రపూర్ణ డా॥ శ్రీ కె.ఎస్‌. తిలక్‌ ఫౌండేషన్‌ 
ఆదిత్య నగర్‌, విజయనగరం 


© కాపీలెఫ్ట్‌ 
సర్వహక్కులూ సమాజానివి 


ముద్రణ 
ఫిబ్రవరి, 2022 


ప్రతిపాదిత విరాళం 
ఐచ్చికం 


వివరములకు 
9032094492 


gouravmeka@ gmail.com 


1992 బాబ్రీ మసీదు విధ్వంస కలహాల్లోనూ, 


2002 గుజరాత్‌ మారణహోమంలోనూ, 
మతతత్వ విద్వేషాలకి బలయిపోయిన ప్రజలకి.... 


సూచిక 
అవిశ్రాంత సామ్యవాద యోధుడు ఆచార్య నరేంద్రదేవ్‌ 
రాజీలేని ధిక్కార పతాక రామ్మనోహర్‌ లోహియా! 
అజరామర అక్షరయోధుడు షోయాబుల్లా ఖాన్‌ 
సాంస్కృతిక పునరుజ్జీవన సారధి! మహారాజా సూర్యారావు బహద్దూర్‌ 
నేనూ, నా దేశం! దరిశి చెంచయ్య గారి మహోన్నత సందేశం! 
సమతావాద స్వాప్నికుడు మహాకవి సుబ్రహ్మణ్య భారతి! (శత వర్ధంతి నివాళి) 
ప్రత్యామ్నాయ సాంస్కృతిక యోధుడు పెరియార్‌ ఇ.వి. రామసామి 
నిర్భంధ వ్యతిరేక స్వరం స్నేహలతా రెడ్డి 
సత్యాన్ని సాయుధం చేసినవాడు శంకర్‌గుహ నియోగి 
. అచ్చమైన సత్యాన్వేషి బెట్రాండ్‌ రస్సెల్‌ 
. స్ఫూర్తిదాయక ప్రజానేత నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 
3 మానవత్వమే మహాత్ముడి స్ఫూర్తి! మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధి 
13. సుస్థిర అభివృద్దే ఆయన లక్ష్యం! సుందర్లాల్‌ బహుగుణ!! 
అనుబంధం 
14. రెండు స్వప్నాలు - ఒకే లక్ష్యం 
చెలికాని రామారావు, కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ 
15. ప్రజాస్వామ్యానికి బలం! ప్రత్యామ్నాయ రంగస్థలం! 


అ ౭౦౫౩ రా లా ఉట ల ఫి ౮ 


గా రో 
స ™ Oo 


41 
45 


ఆముఖం 


ముఖపుస్తకం (ఫేస్‌బుక్‌లో, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో గత 
రెండేళ్ళలో అప్పుడప్పుడు రాసిన చిన్న చిన్న రైటప్‌ల్ని ఒక్కదరికి చేర్చి కూర్చిన 
సంక్షిప్త పరిచయాల పొత్తమిది. ఇందులో ఏదీ సంపూర్ణం, సమగ్రం కాదు. 
అప్పటికప్పుడు సందర్భవశాత్తూ రాసిన పరిచయాలు మాత్రమే. రాసినప్పుడు వీటిని 
ఇలా పుస్తకంగా తీసుకువద్దామనే ఆలోచన కూడా అసలు లేనేలేదు. ఒకరోజు 
సహచరి హఠాత్తుగా వీటినెందుకు సంపుటిగా చేర్చకూడదనే ప్రశ్నతో ఈ తలంపు 
వచ్చింది. 


ఆనాటి సామ్యవాద యోధుల్లో కొంతమందిని మాత్రమే ఇలా రేఖామాత్రంగా 
తడమడం జరిగింది. విస్తారమయిన వాళ్ళ విశ్వజనీన జీవితాలతో పోల్చుకుంటే 
ఈ వ్యాసాలసలు ఏమాత్రం వారికి న్యాయం చేయలేదనే నా అభిప్రాయం. 
అయినప్పటికీ ఈనాటి యువతరానికి విలువలతో కూడిన వీరుల ధీరకతల్ని కనీసం 
స్ఫూర్తివంతంగా తెలియజేయాలనే తపనే ఈ చిన్న ప్రయత్నానికి ప్రధాన కారణం. 


అందులో భాగంగా ఈ చిన్న యత్నం చేయడం జరుగుతోంది. అనేకమంది 
ఇతరేతర పరిచయాల్ని అలాగే సామాజిక మాధ్యమాల్లో అడపాదడపా చేస్తూ వస్తున్న 
వ్యక్తులు, పుస్తకాల పరిచయాల్ని ఇందులో భాగం చేయలేదు. ఎంపిక చేసిన పోస్ట్‌లకి 
మాత్రమే చోటు కల్పించాం. అక్షర దోషాలకు, అన్వయ లోపాలకు పూర్తి బాధ్యత 
నాదే. వీటిని ప్రచురించిన వివిధ పత్రికలకు ధన్యవాదాలు. ప్రచురణకు ముందుకు 
వచ్చిన కళాప్రపూర్ణ డా॥ శ్రీ కె.ఎస్‌. తిలక్‌ ఫౌండేషన్‌కి కృతజ్ఞతలు. 


విమర్శలకి ఆహ్వానం 


- గౌరవ్‌ 
సామాజిక కార్యకర్త 


అవిశ్రాంత సామ్యవాద యోధుడు 


ఆచార్య నరేంద్రదేవ్‌ 


భారతీయ సోషలిస్టు పితామహుడిగా పేరొందిన ఆచార్య నరేంద్ర దేవ్‌ అసాధారణ 
మేధో సంపన్నుడు, మానవీయ రాజకీయ నాయకుడు, ప్రజా ఉద్యమకారుడు, 
అన్నటి కంటే ముఖ్యంగా అద్వితీయ బౌద్ధ తాత్వికుడు. భారతీయ తాత్విక ప్రవంతిలోని 
భౌతికవాద కోణాన్ని గురించి లోతైన అవగాహన కలిగిన చరిత్రకారుడు. సామాజిక 
మార్చు సాంస్కృతిక మార్చుతోటే ముడిపడి ఉంటుందనే నిజాన్ని గ్రహించి 
అందుకోసం జీవిత చరమాంకం అవిరామంగా కృషిచేసిన ధీరుడు ఆచార్య 
నరేంద్రదేవ్‌. అందుకే, “5004121130 is not only an economic movement 
but also a Cultural movement...” అంటారాయన. రాజకీయాలకి అతీతంగా 
శాస్త్రీయ దృష్టితో ఇంకా చెప్పాలంటే మార్చిస్టు దృక్పథంతో భారతీయ సాంఘిక 
మూలాల్ని గురించి అధ్యయనం చేసిన మొట్ట మొదటి పరిశోధకుల్లో నరేంద్ర దేవ్‌ 
ప్రముఖుడు! 


ఆధునిక సమతా వాదమయిన మార్చిజాన్ని దేశ రాజకీయ కాలమాన 
పరిస్థితులకు అన్వయించడం కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. కాంగ్రెస్‌ 
రాజకీయాలకి సోషలిస్టు అవగాహన కలిగిం చడంతోపాటూ కాంగ్రెస్‌ సోషలిస్టు 
పార్టీ స్థాపనలో (ప్రధాన పాత్ర పోషించాడు. జయప్రకాష్‌ నారాయణ్‌, రామ్‌ మనోహర్‌ 
లోహియా వంటి వారికి రాజకీయ రంగంలో నరేంద్ర దేవ్‌ స్పూర్తిని అందిస్తే, 
మరో వైపు రాహుల్‌ సాంకృత్యాయన్‌ వంటి పరిశోధకులకి బౌద్ధ సారస్వతానికి 
సంబంధించిన శోధన కోసం మార్గం సుగమం చేసి ఉంచాడు. దేశ రాజకీయ 
చిత్రపటంలో అఖండమైన అసమ్మతి స్వరంగా సోషలిస్టులు ఒకనాడు నిర్వహించిన 
చారిత్రక పాత్రకి ఆచార్య నరేంద్ర దేవే దార్శనికుడంటారు! 


రాజీలేని ధిక్కార పతాకాలు 5 


ఉత్తర భారతదేశంలోని సీతాపూర్‌ లో సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన 
ఆచార్య చాలా చిన్న వయసులోనే అనేక శాస్తాల్ని అధ్యయనం చేసాడు. పాశ్చాత్య 
సంస్కృతి సంప్రదాయాల పై ఆసక్తితో చేసిన పరిశోధనలో ఆయన్ని మార్చిజం 
అమితంగా ఆకర్షించింది. భారతీయ సమాజంలోని సంక్షిష్టతల దృష్టా ఈ దేశంలో 
సామ్యవాద సిద్ధాంతాన్ని అమలు చేయడం అనుకున్నంత సులభం కాదనే 
అభిప్రాయంతో అన్ని మానవీయ సంస్మరణ వాద ఉద్యమాలతోనూ సహృద్భావ 
సంబంధాలు పెట్టుకున్నాయన, MarX was One of the great humanists. 
అంటారు. భారతీయ సమాజాన్ని రెండు ప్రవంతులుగా వర్గీకరించిన ఆయన ఒకటి 
బ్రాహ్మణ సంస్కృతి, రెండోది (శమణ సంస్కృతి అంటూ, రెంటి మధ్యా జరిగిన 
సంఘర్షణని వివరించే ప్రయత్నం చేశారు. ప్రాచీన భారతీయ సామాజిక భాషా 
చరిత్రకు సంబంధించిన ఆయన కృషికి రావాల్సినంత గుర్తింపు రాలేదు! 


తీరిక లేని క్రియాశీల రాజకీయ కార్యకలా పాల్లో ఒకపక్క మునిగి ఉంటూనే 
మరో పక్కన భావజాల రంగంలో సైతం ఆచార్య పాటుపడ్డారు. “మై రీకలెక్షన్స్‌” 
పేరిట ఆత్మకథాత్మక రచన చేసారు. అనేక సందర్భాలలో ఆయన చేసిన ఉపన్యాసాలు, 
ముఖ్యంగా సోషలిస్టు శివిరాలలోనూ, కాంగ్రెస్‌ సమావేశాలలోనూ చేసిన ప్రసంగాలే 
తదనంతర కాలంలో ఆచార్య నరేంద్ర దేవ్‌ ఎంపిక చేసిన రచనలుగా ప్రచురించడం 
జరిగింది. 1989 లో ఆచార్య శతజయంతిని పురస్కరించుకొని దేశంలో అక్కడక్కడా 
అటువంటి పురోగమన ప్రయత్నాలు కొన్ని జరిగాయి కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో 
కాదు. హిందీ, ఇంగ్లీషులో తప్పా ఆయన రచనలు మరే ఇతర భాషల్లోనూ 
అందుబాటులో లేవు. మానవ జీవిత పరమార్ధాన్ని గురించి చర్చిస్తూ నరేంద్ర దేవ్‌ 
రాసిన “What Life means to me?” అనే వ్యాసం మహత్తరమైనది. ప్రపంచ 
మేధావుల్లో ప్రసిద్ధ రచయితగా పేరొందిన జాక్‌ లండన్‌ కూడా అదే శీర్షికతో 
రచన చేయడం గమనార్హం. అంతటి మహోన్నత వ్యక్తి తదుపరి కాలంలో ఒక్క 
కాంగ్రెస్‌లోనే కాదు, యావత్‌ సోషలిస్టు శ్రేణులన్నింటి చేత విస్మరణకు గురయ్యారు! 


బౌద్ధంలో ఆచార్య నరేంద్రదేవ్‌ కృషి నాటికీ, నేటికీ కూడా అనన్య 
సామాన్యమైనదే. బౌద్ధం గురించి ఆయన హిందీలో రాసిన “బుద్ద ధర్మ దర్శనం” 
అనే గ్రంథం అయిదు భాగాలుగా ఇరవై ప్రకరణాలుగా అనేక పరిశో ధనాత్మక 
అంశాలనే కాక, బౌద్ధ పండితు లైన వసు బంధు, ఆర్య అసంగ, హుయాన్‌ త్సాంగ్‌, 


6 రాజీలేని ధిక్కార పతాకాలు 


నాగార్జునుడు, చంద్రకీర్తి వంటి వారి రచనల్ని కూడా లోతుగా విశ్లేషించింది. ఒక్క 
భారత దేశంలోనే కాదు, మరే ప్రపంచ భాషలోకూడా అలాంటి మహోన్నత బౌద్ధ 
(గంథం లేదని పరిశోధకులు అంటారు. అంతేకాదు అనేక పాళీ మూల (గ్రంథాలను 
సేకరించి వాటిని అనువదించాలని ఆయన అనుకున్నారు. అభిధర్మకోసం వంటి 
(గ్రంథాల్ని ఆంగ్లంలో ప్రచురించడానికి అంతా సిద్ధం కూడా చేసుకున్నారు. 
చివరిదశలో సైతం బౌద్ద సాంకేతిక పదబంధ నిఘంటువు నిర్మాణం కోసం నడుం 
కట్టారు. తమిళనాడులో ఉండగా మరణశయ్య మీద ఉంటూనే శాంతిదేవ రచన 
'బోధిచర్య అవతారి గ్రంథం కోసం మద్రాసు విశ్వవిద్యా లయానికి కబురు చేసారు. 
ఐతే, దురదృష్టవశాత్తు ఆ పుస్తకం ఆయనకి అందే లోపలే తనువు చాలించారు. 
బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా జరిగిన బౌద్ధంలోని శ్రమణ ఉద్యమం గురించి 
సశాస్త్రీయంగా శోధించి, భావోద్యమ చరిత్రలో అత్యంత శక్తివంతంగా బౌద్ధం 
నిర్వహించిన ప్రజాపక్ష పాత్రను సమగ్రంగా రచించిన నిష్పక్షపాత కృషీవలుడు 
ఆచార్య నరేంద్ర దేవ్‌! 


స్వాతంత్రోద్యమం మొదలు కొని సర్వోదయ వరకూ, భూదానోద్యమం నుండి 
బుద్దిజం దాకా తనదైన ముద్ర వేసిన ఆచార్య నరేంద్ర దేవ్‌ చట్టసభ సభ్యుడిగా, 
విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా ప్రజా సోషలిస్టు పార్టీ అధ్యక్షుడిగా ఇలా పలు 
క్రియాశీలక పాత్రలు నిర్వహించారు. ఎంతో మంది యువతకి సామాజిక 
కార్యాచరణలో ఆచరణాత్మక శిక్షణ ఇచ్చారు. భారతీయతని విస్మరించని విలక్షణమైన 
రాజకీయ సామ్యవాద నేతగా పేరుగాంచారు. ముందు ఏ సిద్ధాంతానికైనా మానవతే 
ప్రాతిపదిక కావాలని ఆకాం క్రించారు. ఆయన ఆశయాల సాధన కోసం ఢిల్లీ, 
వారణాసిలో ఏర్పడిన “ఆచార్య నరేంద్ర దేవా సమాజవాది సంస్థాన్‌” సంస్థ ప్రస్తుతం 
నిప్రియాపరంగా ఉంది. ఉత్తర భారతంలో విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్న 
ఆయన రచనల్ని కూడా ఈ మధ్య ప్రభుత్వం తొలగించింది. ఇటువంటి సంక్షిష్ట 
పరిస్థితులలో సమున్నతమైన ఆచార్య నరేంద్ర దేవ్‌ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడం, 
ఆయన ఆశయాల సాధనలో భాగంగా యువతరం విలువలతో కూడిన ఆయన 
జీవితం నుండి ఆచరణాత్మక స్పూర్తి పొందడం ఈ రోజు అవసరం అనినా 
అభిప్రాయం! 


(అక్టోబర్‌ 30 ఆచార్య నరేంద్ర దేవ్‌ 182 వ జయంతి సందర్భంగా ఈ 
నివాళి రైటప్‌) 


రాజీలేని ధిక్కార పతాకాలు 7 


రాజీలేని ధిక్కార పతాక 


రామ్మనోహర్‌ లోహియా! 


“ఈ దేశం తయారు చేసిన రాజకీయ నాయకులలో కెల్లా అతి సున్నితమైన వాడు 
రామ్‌ మనోహర్‌ లోహియా. ఆయన మన నేర శిక్షాస్టృతిలోని ప్రజా భద్రత 
నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో చారిత్రాత్మక సమరం సాగించాడు. 
శాంతి భద్రతలు, ప్రజా భద్రత, రాజ్య సురక్షిత తత్వం అనే మాటల నిర్వచనాలు 
ఏమిటని ప్రశ్నించాడు. సుప్రీం కోర్టు కూడా ఆ మాటలను నిర్వచించడంలో విఫలం 
అయింది. చివరికి వాటిని నిర్వచించలేక అవన్నీ ఒక వృత్తమనీ, ఆ వృత్తానికి బైటి 
వలయం లో రాజ్యం సురక్షితత్వం ఉంటుందనీ ప్రకటించింది.” 


- కె, జి. కన్నబిరాన్‌, 24 గంటలు, ఆత్మకథ 


రాజీ ఎరగని రాజకీత నేతగా, విలక్షణ మైన సోషలిస్టు విష్లవకారుడిగా 
పేరొందిన రామ్‌ మనోహర్‌ లోహియా ఒక అవిశ్రాంత మానవ హక్కుల యోధుడు. 
అమెరికా పౌర హక్కుల ఉద్యమం మొదలుకొని, నేపాల్‌, గోవా ప్రజా ఉద్యమాలకు 
దిక్సూచి గా నిలిచిన అరుదైన నాయకుడు. ఎంతటి పరిశోధకుడో, అంతటి 
పరివ్రాజకుడు, ఎంతటి కళాత్మక రసజ్ఞుడో, అంతే కాకలుతీరిన రాజనీతిజ్ఞుడు. 
ఎంతటి వివాదాస్పదుడో అంతకంతా ్రేమాస్పదుడు, క్రియాశీల రాజకీయాల్లో 
తల మునకలై ఉండి కూడా భాషా సమస్య నుండి కుల వ్యవస్థ వరకూ, తత్వ 
శాస్తం నుంచి న్యాయ శాస్త్రం వరకూ అనేక అంశాల్లో ఎన్నదగ్గ సాహిత్యాన్ని 
సృజించినవాడు. ఎవరైనా తరచి చూడడానికి కూడా భయపడే సబ్జెక్ట్‌ల తాట తీసి 
ఆరేసినవాడు. ఒక్క ఇండియా అనే కాదు, విశ్వవ్యాప్త సోషలిజానికి మాస్టర్‌ ప్లాన్‌ 
గీసిన వాడు, ఒక పెద్దాయన మాటల్లో చెప్పాలంటే, “సోషలిస్టు కావడం సులభం, 
కానీ, లోహియైట్‌ కావడం దుర్లభం. ఎందు కంటే, లోహియా మార్గం గాందీ, 
మార్చ్‌ల దారికంటే నవీనమైంది..!” 


8 రాజీలేని ధిక్కార పతాకాలు 


ప్రపంచ పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్య వాదాల్ని ఎంతగా 
వ్యతిరేకించాడో, సాంప్రదాయ మూస సామ్యవాద ధోరణుల్ని కూడా అంత గానూ 
నిరసించాడు. అసమానతకి ఎదురొడ్డి ఎంతగా పోరాడాడో, మనిషిని ఆర్జికతకే 
పరిమితం చేసే ధోరణుల్ని కూడా అంతగానూ ఎదుర్శొన్నాడు. సమాజానికి పునాది 
సంస్కృతి అని, మానవాళి విమోచనకి సాంస్కృతిక ప్రజాస్వామ్య సోషలిజం ఒక్కటే 
శరణ్యమని ఎలుగెత్తి చాటాడు. దేశ రాజ కీయాలలో సాంస్కృతిక రంగానికి 
సంబంధించిన లోతైన అవగాహన కలిగిన ఏకైక నేత లోహియా! 


అందుకే, “సోషలిజం అంటే విశ్వజనీన సాంన్కృతిక ఉద్యమం” 
అంటాడాయన. అంతేకాదు, “మానవ కళ్యాణానికి పెట్టుబడి దారీ విధానం, కమ్యూ 
నిజం రెండూ పనికి రావనీ..” కరాఖండీగా చెప్పగలిగిన లోహియాను ఐన్‌స్టీన్‌ 
వంటి ప్రపంచ మేధావి కూడా “అరుదైన వ్యక్తిగా పేర్కొన్నాడు. తేడా వస్తే తన 
పర అనే భేధం లేకుండా అందర్నీ విమర్శలతో ఉతికారేసే లోహియా అవకాశవాద 
రాజకీయాలలో ఒక రకంగా విస్మరణకు లోనైన యోధుడు! 


కాంగ్రెస్‌ వ్యతిరేక శక్తుల న్నింటినీ కలపాలనే ఉత్సుకత లో ఒక రకంగా 
మతోన్మాద శక్తులకి రాజకీయ రంగంలో మొదటిసారి ఎన్నదగ్గ చోటు కల్పించడం 
లోహియా చేసిన అతి పెద్ద పొరపాటనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయిన 
ప్పటికీ, సప్త విప్లవాలు మొదలుకొని, చౌఖంబా రాజ్‌ వరకూ భారతీయ సమాజాన్ని 
దృష్టిలో పెట్టుకుని అనేక అసమానతల మీద తనదైన శైలిలో నిర్మాణాత్మక యుద్ధం 
చేసిన లోహియా స్వాతంత్ర్య అనంతరం నెహ్రూ పాలసీలపై ధ్వజ మెత్తాడు. 
అంబేద్మర్‌, పెరియార్‌ లతో కూడా కలిసి పని చేయాలని చివరి రోజుల్లో ప్రయత్నం 
చేసాడు. అటువంటి ముగ్గురు మహా నాయకులు నిజంగా కలిసి పని చేసుంటే ఈ 
రోజు దేశం ఇంత భావ దారిద్ర్యంలో కూరుకు పోయేది కాదు! 

ఆస్తి పాస్తుల మీద కీర్తి కాంక్షల మీదా ఏ మాత్రం ఆత్రంలేని లోహియా 
ప్రజా సేవకి అడ్డమని వివాహం కూడా చేసుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీ నుండి మొదలెడితే 
కమ్యూనిస్టు పార్టీ వరకూ, సోషలిస్టుల నుండి స్వరాజ్య వేదికల దాకా ఆయన్ని 
అరాజక వాదిగా అపార్దం చేసు కున్న వాళ్ళే కానీ అర్దం చేసుకున్న వాళ్ళు అరుదు. 


రాజీలేని ధిక్కార పతాకాలు ౦ 


ఒక ప్రముఖ సోషలిస్టు మాటల్లో చెప్పాలంటే, “దేశ రాజకీ యాల్ని దశాబ్దాల 
పాటు శ్వాసించి శాసించిన లోహియా చనిపోయినప్పుడు ఎవరు నమ్మినా లేకున్నా 
ఆయన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు.”! 


అందుకే లోహియా మరణానంతరం నార్ల సంపాదకీయం రాస్తూ “ ఆయన 
గాంధేయ తత్వాన్ని కొన్ని ముఖ్యాం శాలలో త్రోసి వేసిన గాంధేయవాది, మార్చ్‌ను 
కొన్ని ప్రాథమిక సూత్రాలలో ఖండించిన మార్చిస్ట్‌ నెహ్రూ సోషలిస్టు విధానాలను 
ప్రతిఘటించిన సోషలిస్ట్‌. చిన్న పెద్ద విషయాలన్నింటిలో ఆయన భావాలు ఆయనవే, 
ఆయన మార్గాలు ఆయనవే.” అంటారు. విభేదాలు ఉండవచ్చు కానీ కుల తత్వం, 
మతోన్మాదం, పురుషాధిక్యత, ప్రాంతీయాభిమాన పిచ్చి పెరుగుతున్న ప్రస్తుత కాలంలో, 
తన చివరి క్షణం వరకూ పీడితుల వైపూ, మానవత వైపూ నిలబడ్డ అద్వితీయ 
బుద్దిజీవిగా రామ్‌ మనోహర్‌ లోహియా ఎప్పటికీ చిరస్మరణీయుడే! 


(లోహియా వర్ధంతి సందర్భంగా, ఆయన గురించి నివాళిగా ఈ చిన్న 
రైటప్‌) 


ఎ 
AN పం AN 


10 రాజీలేని ధిక్కార పతాకాలు 


మతోన్మాదం బట్టలిప్పి ఊరేగుతున్నవేళ హిందూ, ముస్లిం సమైక్యతని సమున్నతంగా 
నిలబెట్టి, జీవితాంతం ఎల్లలు లేని మానవతను ఎలుగెట్టి చాటిన” షోయాబుల్లాఖాన్‌” 
(12-10-1920) శతజయంతి నేడు! 


వెనుదీయని విప్లవ చైతన్యంతో మనిషి పక్షాన నిలిచే మానవీయ అక్షరాల్ని 
సృజించి మహోన్నత వ్యవస్థ కోసం చివరి రక్తపు బొట్టు వరకూ నినదించిన 
నిజమైన ప్రజా పాత్రికేయుడు షోయాబుల్లా ఖాన్‌! 


ఛాందసత్వానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని ప్రజా ఉద్యమాల పట్ల సానుకూల 
ద ఎక్పళం ఏర్పర్చుకుని గాంధియన్‌, సోషలిస్టు, కమ్యూనిస్టు, హ్యూమనిస్ట్‌ భావజాలాల 
నిర్మాణాత్మకత పట్ల నిరంతర అధ్యయనం ఆయన ప్రత్యేకత. 

తేజ్‌, రయ్యత్‌ పత్రికల్లో ఈయన రచనల ధాటికి తట్టుకోలేక ప్రభుత్వం 
వాటిని నిషేధించింది. ఐనా ఆయనాగలేదు. “ఇమ్రోజ్‌ ' పత్రికను స్వయంగా స్థాపించి 
“ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌' సంస్థ పై నిప్పులు చెరిగాడు. రజాకార్లకు అక్షరాలతోనే 
చెమటలు పట్టించాడు. 


పాలకుల అన్యాయాలను తూర్పరపడుతూ అక్షరాలెప్పుడూ పీడితుల 
పక్షమేనంటూ జనం కోసం బతకడమే జర్నలిజమని భాష్యం చెప్పాడు. ఖాసిం 
రజ్వీ మత దురహంకానికి మంటలు పుట్టించాడు. అది సహించలేని రజ్వీ ఒక 
సమావేశంలో వ్యతిరేక రాతలు రాసిన షోయాబుల్లా ఖాన్‌ చేతులు నరుకుతానని 
బహిరంగంగా (ప్రకటించాడట! 


స్వాతంత్ర్య సమరయోధులుగా, సోషలిస్టులుగా, గాంధేయవాదులుగా 
ఉంటూనే అనితరసాధ్యమైన అంకితభావంతో అక్షరాల్ని నమ్ముకుని దారుణమైన 
హత్యకు గురైన ఇద్దరు పాత్రికేయులు గణేష్‌ శంకర్‌ విద్యార్థి, షోయాబుల్లా ఖాన్‌ 
ఇద్దరూ హిందూ ముస్లిం సమైక్యత కోసం తపించినవారే! 


రాజీలేని ధిక్కార పతాకాలు 11 


అంతేకాదు ఇద్దరూ ఈరోజు మత తత్వంతోనూ, పురుషాధిక్యతతోనూ కుళ్ళి 
కంపుకొడుతున్న ఉత్తరప్రదేశ్‌కి చెందిన వారే. గణేష్‌ శంకర్‌ విద్యార్థి కాన్పూర్‌ 
వాసి కాగా, షోయాబుల్లా ఖాన్‌ పూర్వీకులు యూ.పి. నుండి హైదరాబాద్‌ కి వలస 
వచ్చారు. 


బూర్గుల రామకృష్ణారావు సాయంతో హైదరాబాదులో ఆయన ఇంటిలో 
ఏర్పాటు చేసుకున్న పత్రిక కార్యాలయం నుండి ఇంటికి వెళుతుండగా షోయాబుల్లా 
ఖాన్‌ను 21-8-1948న దారికాచి వేట కత్తులతో చేతులు దారుణంగా నరికి 
తుపాకులతో కాల్చి చంపారు! 


9౦వ దశకంలో నటరాజన్‌ అనే ఆయన అమెరికా నుండి షోయాబుల్లా 
ఖాన్‌ జీవితం మీద చాలా శ్రమించి అద్భుతమైన డాక్యుమెంటరీ చిత్రం 
రూపొందినట్లూ, దానిని అన్ని భాషల్లోకి తర్జుమా చేయాల్సిన అవసరం ఉందని 
ఆనాటి భారత ప్రధాని పి.వి. నరసింహారావుకి ప్రజాకవి కాళోజి చెప్పినట్లు 
వికిపీడియా లో రావెల సోమయ్య గారి కథనంగా ఉంది. అదేమైందో తెలీదు. 


షోయాబుల్లా ఖాన్‌ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలీదు. (హత్య చేబడ్డ 
నాటికి ఆయన భార్య గర్భవతి, ఇంకా రెండేళ్ళ కూతురు ఉన్నారు) ఈరోజు ఒకట్రెండు 
సంస్థలు, అక్కడక్కడా కొందరికి తప్పితే షోయాబుల్లా ఖాన్‌ గురించి తెలిసిన వారు 
అరుదు. మతం పేరిట సొంత దుకాణాలు తెరుచుకుని పైకి మాత్రం మత సమైక్యత 
జపం చేసే దొంగ సన్నాసుల రాజ్యంలో, అమ్ముడుపోవడానికే అస్తిత్వం నిలుపుకున్న 
మీడియా రంగంలో, విలువల కోసం సునాయాసంగా ప్రాణాలొదిలిన షోయాబుల్లా 
ఖాన్‌ త్యాగనిరతి విస్మరించబడటం విచిత్రం కాదు! 


అయినప్పటికీ, అక్షర సైనికులుగా ముందుకొచ్చి స్వచ్చందంగా అసమానతల 
పై యుద్ధం చేస్తూ డబ్బూ, కీర్తి, సుఖాల జీవితాన్ని కాదని ప్రజల పక్షాన పోరాటం 
చేస్తున్న అతి కొద్దిమందిపై ఆశతోనైనా సత్యం కోసం, న్యాయం కోసం, నీతి 
నిజాయితీలతో నిర్భయంగా మృత్యువు ముంగిట కూడా నిటారుగా నిల్చి 
చావుకెదురెళ్ళిన ఒక అక్షర సైనికుడి స్ఫూర్తి భావితరాలకైనా పరిచయం చేయాలనే 
కాంక్షతో, షోయాబుల్లా ఖాన్‌ శతజయంతి సందర్భంగా ఈ చిన్ని రైటప్‌. 


(జనన మరణ తేదీల మీద వివాదాలున్నాయ్‌... ఐనప్పటికీ ప్రజా పాత్రికేయుడి 
శతజయంతి పట్ల సమాజం వహిస్తున్న మౌనాన్ని నిరసించడమే ఈ వ్యాసం ఉద్దేశం.) 


Ses 
AN AN AN 
నాగా, 


12 రాజీలేని ధిక్కార పతాకాలు 


సాంస్కృతిక పునరుజ్జీవన సారధి! 


మహారాజా సూర్యారావు బహద్దూర్‌ 


కళా సాంస్కృతిక సారస్వత పిపాసిగా, ప్రజా తంత్ర వాదిగా పేరొందిన పిఠాపురం 
మహారాజా థ్రీ రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్‌ తెలుగు 
నేల మీద సాంస్కృతిక పునరుజ్జీవనానికి జీవితాంతం తోడ్పడిన మహామనీషి. 
అణగారిన వర్గాల ప్రజల కోసం అహర్నిశలు ఆలోచించిన అరుదైన మానవతావాది. 
ఒక్క తెలుగు వారికి మాత్రమే కాదు, యావత్‌ దేశానికి తన సేవలు అందించిన 
అజరామర కృషీవలుడు. స్వయంగా కవి, రచయిత, రసజ్ఞుడు, తత్వవేత్త అయిన 
సూర్యరావుగారు జీవితకాలంలో చేసిన మహత్మార్యాలు చూస్తే ఆయన క్రియా 
శీలతకి ఆశ్చర్యం కలగక మానదు. అభినవ కృష్ణదేవరాయగా అందరూ అభివర్ణించే 
ఆయన జీవితం నిజానికి ఒక మహా సముద్రం. 


కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి, రఘుపతి వెంకటరత్నం, మొక్కపాటి 
సుబ్బారాయుడు మొదలగు ఉద్దండుల సారధ్యంలో సాంఘికంగా, సాహిత్య పరంగా, 
సాంస్కృతికంగా అనేక రంగాల్లో సూర్యరావుగారి సేవలు ఎన్నదగ్గవి. దక్షిణాఫ్రికాలోని 
భారతీయుల కోసం మహాత్మాగాంధీ విరాళాల కోసం ప్రపంచ వ్యాప్తంగా 
పిలుపిచ్చినపుడు ఆ రోజుల్లో పాతిక వేలు పంపిన రాజా గారి పేరు ఆనాడే 
దేశవ్యాప్తంగా మారుమోగింది. ఒక్క స్వాతంత్ర్య ఉద్యమానికే కాదు, రవీంద్ర నాథ్‌ 
టాగోర్‌ శాంతినికేతన్‌, కలకత్తాలోని సిటీ కాలేజి మొదలు రాజమండ్రిలోని ఆస్తిక 
కళాశాల, టౌన్‌హాలు వరకూ ఆర్థికంగా ఆయన చేయపడని చోటు లేదంటే అతి 
శయోక్తి కాదు. 


ఆధునిక సంఘ సంస్మరణోద్యమానికి గొప్ప తోడ్పాటు నిచ్చిన (బ్రహ్మ 
సమాజోద్యమ చరిత్రలో చెరగని ముద్ర సూర్యరావు గారిది. దక్షిణ భారతదేశంలో 


రాజీలేని ధిక్కార పతాకాలు | 


బ్రహ్మ సమాజ ఉద్యమానికి ఎనలేని సేవచేసిన వ్యక్తి ఆయన. అందుకే, “పిఠాపురం 
రాజా (1885-1965) బ్రహ్మ సమాజ ఉద్యమానికి అమూల్యమైన సేవ చేసాడు” 
అంటారు చరిత్రకారులు వకుళాభరణం రామకృష్ణ తన “ఆంధ్రదేశంలో సంఘ 
సంస్కరణోద్యమాలు (1848-1919) అనే పరిశోధన గ్రంథంలో. యావత్‌ దేశంలోనే 
తలమానికమనే విధంగా ఎంతో ఖర్చుపెట్టి కాకినాడ లో బ్రహ్మ సమాజ మందిరాన్ని 
నిర్మించి హేమచంద్ర సర్కార్‌ వంటి నేతని బెంగాల్‌ నుండి ముఖ్య అతిథిగా తీసుకు 
వచ్చినరాజాగారు, వంగదేశ మేధావి పండిత శివనాధ శాస్తి గారు రచించిన “బ్రహ్మ 
సమాజ చరిత్రనే బృహత్తర గ్రంథాన్ని కాకుండా, 1938లో రాజా రామ్మోహన్‌ 
రాయ్‌ శత వర్ధంతిని కూడా జరిపి ఎన్నో మత సామరస్య, మానవీయ గ్రంథాల్ని 
ప్రచురించిన సూర్యారావు గారి కృషిని గురించి అందుకే, “ బ్రహ్మసమాజ ఉన్నతి 
కోసం రాజాగారు చేసినంత కృషి బహుశా ఏ బెంగాలీ వ్యక్తీ కూడా చేసి ఉండక 
పోవచ్చు..” అంటారు మహారాజా గురించి ఎంతో శోధించి రాసిన ఐ.వి. 
చలపతిరావు గారు. ఆధ్యాత్మిక సమానత్వాన్ని ఇతోధికంగా ప్రచారం చేసిన సూర్య 
రావు గారి గురించి ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త భారతీయత గురించి శోధించిన 
రమణ మహర్షి శిష్యుడు పాల్‌ బ్రన్టన్‌ సైతం తన రచనల్లో ప్రస్తావించాడు. అంతే 
కాదు, పాల్‌ చాలాకాలం రాజావారి అతిధిగా కూడా ఉన్నారు. నాలుగవ 
అంతర్జాతీయ సర్వమత సమ్మేళనానికి అధ్యక్షుడిగా రాజాగారు ఎన్నికయ్యారు. బరోడా 
మహారాజు మినహా ఈ ఖ్యాతిని అందుకున్న ఏకైక భారతీయ మహారాజు 
సూర్యరావుగారే. 


అలాగని ఆధునిక విద్యనీ, విజ్ఞానాన్నీ ఆయన ఎన్నడూ తులనాడలేదు. 
వైజ్ఞానిక ప్రగతిని మనస్పూర్తిగా ఆహ్వానించిన రాజాగారు, తూర్పు, పాశ్చాత్య దేశాల 
సమన్వయాన్నే ఆకాంక్షించారు. అనేక దేశాల మేధావులు, తత్వవేత్తలతో ఆయనకి 
సత్సంబంధాలు ఉందేవి. భిన్న అంశాలలో తలెత్తుతున్న నూతన ధోరణుల్ని 
ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారు. అలా, విద్యని మనిషి జీవితాన్ని మార్చే 
మాధ్యమంగా గుర్తించారు కనుకనే మహిళలు, అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి 
నిరంతరం కృషి చేస్తూ, ఆయన స్థాపించిన విద్యా సంస్థలు నేటికీ దేశవ్యాప్తంగా 


14 రాజీలేని ధిక్కార పతాకాలు 


క్రియా శీలకంగా ఉన్నాయి. అంతేకాదు, ఆ రోజుల్లోనే వైద్య విద్య విజ్ఞాన పరిశోధనల 
కోసం జరిగిన ఎన్నో ప్రయత్నాలకి విరాళాల్ని అందించడమే కాకుండా మధుమేహం 
గురించిన పరిశోధనకుగానూ ప్రత్యేకంగా యాభై వేల రూపాయలు ఇచ్చారు. 


అసంఖ్యాక విశిష్ట గ్రంథాలను ప్రచురించడం, అనేక మంది బుద్ది జీవులకు 
తోడ్పాటును అందించడం వంటివెన్నో చేసిన రాజా వారు ఆంధ్ర సాహిత్య పరిషత్తును 
మద్రాసులో స్థాపించి దానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేయడం నుండి ఆక్స్‌ఫర్డ్‌ 
డిక్షనరీ వంటిది తెలుగులో కూడా తీసుకు రావాలనే సంకల్పంతో సూర్యరాయాంధ్ర 
నిఘంటువు వంటి అనితరసాధ్యమైన మహత్శార్యాన్ని చేబట్టి సుసాధ్యం చేసారు. 
“సరస్వతీ గానసభి మొదలు వివిధ సంగీత సారస్వత కార్యక్రమాల్ని ఏర్పాటు 
చేయడంలో ప్రోత్సాహం అందించారు. 'వీణిని తల్లిగా భావించి “అమ్మ అని 
పిలుచుకున్న సంగమేశ్వర శాస్త్రి గారి వంటి అద్వితీయ రసజీవుల్ని పోషించడమే 
కాక రవీంద్ర నాధ్‌ ఠాగూర్‌ విన్నపం మేరకు వార్ని శాంతినికేతన్‌ కూడా పంపించారు. 
1923 లో చిత్ర కళకి ప్రచారం కల్పించి ప్రోత్సాహం కలిగించే ఉద్దేశంతో “ది 
ఆంధ్రా స్కూల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్‌” స్థాపించి, అవనీం(ధ్రనాధ టాగోర్‌, నందలాల్‌ 
బోస్‌, గ్లాడ్‌ స్టన్‌ సోల్మన్‌, జె.పి. గంగూలీ, డి.పి. రాయ్‌ చౌదరి, ఛటర్జీ వంటి 
ప్రసిద్ధ చిత్రకారుల్ని పిలిపించి ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. 

ఆర్జికత కంటే ఆత్మ గౌరవమే ప్రధానమని నమ్మిన సూర్యరావు గారు ఆఖరు 
క్షణం వరకూ అలానే బతికారు. అనాధల కోసం దక్షిణ భారతదేశం లోనే ఆ 
తరహాలో మొట్టమొదటి ఆశ్రమంగా 'కరుణాలయం” స్థాపించారు. బహుజనుల 
కోసం కంటి తుడుపు చర్యలు కాకుండా, ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 
ముఖ్యంగా షెడ్యూల్డ్‌ కులాలు, బహుజనుల్ని పేరు చివర “గాడు” అని చేర్చి హీనంగా 
సంభోదించే సమాజంలో లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ లో ఎంతోమంది ఛాందస సాంప్రదాయ 
వాదులు వ్యతిరేకించి నప్పటికీ గ్రామాల్లో ఈ 'గాడు అనే పదంతో ఉత్పత్తి కులాల 
వార్చి ముఖ్యంగా దళిత బహుజనుల్ని పిలవడాన్ని నిషేధించాలనే బిల్లును ప్రవేశపెట్టి 
దుమారం రేపారు. దేశ రాజకీయాలలో కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని నిరసిస్తూ “పీపుల్స్‌ 
పార్ట” ని స్థాపించి సంచలనం సృష్టించారు. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడమే 


రాజీలేని ధిక్కార పతాకాలు 15 


కాదు, ఆ భావ ప్రచారం కోసం తెలుగు, తమిళం, ఇంగ్రీషు భాషల్లో మూడు 
పత్రికలు పెట్టి ఎం.వి. చలపతిరావు, నార్ల వెంకటేశ్వరరావు, తాపీ ధర్మారావు 
వంటి ప్రఖ్యాత పాత్రికేయులకి సంపాదక బాధ్యతలు అప్పగించారు. ఆ పత్రికల 
ముద్రణ కోసం కొన్న అత్యాధునిక ప్రింటింగ్‌ పరికరాలు భారతదేశంలోనే మొదటివి. 
ఆ తర్వాత వాటిని గొయెంకా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకి అమ్మేయడం జరిగింది. 


ఇదంతా సూర్యరావు గారి కార్యాచరణలోలేశమంత భాగం మాత్రమే. నిష్కామ 
కర్మని నిజాయితీగా నమ్మి ఆచరించిన ఆయన జీవితం గురించి ఇంకా 
వెలుగులోకిరాని బృహత్మార్యాలు ఎన్నో! భాష, సాహిత్యం, సంగీతం, చిత్ర కళ, 
తర్మం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, క్రీడలు, రాజకీయాలు, సేవా రంగం, సాంస్కృతిక 
కార్యక్రమాలు... ఇలా అనేకానేక అంశాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన 
మహా మానవతా వాది,పిఠాపురం మహారాజా సూర్యరావుగారి జీవితం కృషి గురించి 
సమగ్ర పరిశోధన ఏదీ జరగలేదు. ఆంధ్ర దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవ నానికి 
ఎంతో కృషి చేసిన పిఠాపురం మహారాజా సూర్యరావుగారి కృషిని సాంస్కృతిక 
స్తబ్దత రాజ్య మేలుతున్న ప్రస్తుత కాలంలో స్మరించుకోవడం సాంస్కృతిక 
పునర్వికాసాన్ని స్వాగతిస్తున్న ఆలోచనాపరులందరి కర్తవ్యం. 

(అక్టోబర్‌ 5, పిఠాపురం మహారాజా సూర్యరావు బహదూర్‌ 186 వ 

జయంతి సందర్భంగా...) 


DOE OS 
ల నానా 


16 రాజీలేని ధిక్కార పతాకాలు 


నేనూ, నా దేశం! 


దరిశి చెంచయ్య గారి మహోన్నత సందేశం! 


దరిశి చెంచయ్యగారు తెలుగులో మొదటి అరాచకవాది (అనార్మిస్ట్‌). అకళంక 
దేశభక్తుడు, నిరాడంబర గాంధేయవాది, కాంగ్రెస్‌ వాది, వామపక్ష వాది. వీటన్నింటికీ 
మించి మహోన్నతమైన మానవతావాది! 


దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ డిటెన్యూ. తెలుగులో ఏకైక 
గదర్‌ వీరుడు. మొదటి తెలుగు దేశ అనార్మిస్టు యోధుడు. కథకుడు, చరిత్రకారుడు, 
అద్భుతమైన రచయిత! 


లాలా హర్‌ దయాళ్‌, జితేంధ్రనాధ్‌ లాహరీ, శ్యాంజీ కృష్ణవర్శ, బిపిన్‌ బిహారీ 
గంగూలీ వంటి దేశీయ యోధులతో పాటు ప్రిన్స్‌ కోప్టకిన్‌, బకూనిన్‌, సన్‌ యెట్‌ 
సేన్‌ వంటి విదేశీ విప్లవకారుల్ని సైతం తన స్వీయచరిత్రలో పరిచయం చేసారాయన! 


చెంచయ్య గారి మిత్రుడు సర్దార్‌ బలవంత సింగ్‌కి అంకితం ఇవ్వబడ్డ ఈ 
(గ్రంథంలో మొదటి మార్చిస్టు ఇండాలజిస్టు, తెలుగువారు మరిచిన విసృత మహా 
మేధావి డా. కె. బి. కృష్ణగారి గురించి కూడా ఉంది! 


తీవ్ర జాతీయవాద స్పూర్తితో మొదలై, అంతర్జాతీయ అరాజకవాద 
రాజకీయాల స్పూర్తితో తీవ్రవాదిగా ఆరితేరి, జాతీయోద్యమంలో గాంధేయవాదిగా 
మారి, కమ్యూనిస్టుగా చివరాఖరకు సాంస్కృతికోద్యమకారునిగా మిగిలిన ఆయన 
కథ అద్వితీయం! 


వైశ్యులలో మొట్టమొదటి కులాంతర వివాహ నిర్వహణ మొదలుకొని, కాంగ్రెస్‌ 
పార్టీ సభలు, అభ్యుదయ రచయితల మహాసభ, ప్రజా నాట్యమండలి, కందుకూరి 
వీరేశలింగం గారి శతవార్షికోత్సవం.. ఇలా ఎన్నో చారిత్రక సంఘటనల ఖజానా 
ఆయన ఆత్మకథ! 


రాజీలేని ధిక్కార పతాకాలు ir 


“ఒక మహత్తర సంస్కృతీ ఉద్యమం” అవసరమనే విషయాన్ని గట్టిగా నొక్కి 
చెప్పిన చెంచయ్య గారు, తన చిట్టచివరి శ్వాస వరకూ సమాజం కోసమే తపించారు. 
అందు కోసం సర్వం త్యజించారు! 


తెలుగులో ఆత్మకథలు, స్వీయచరిత్రలు అంతగా లేవు. రాసే ధైర్యం ఉన్నవారు 
కూడా అరుదే. కానీ, వచ్చిన వాటిలో తప్పనిసరిగా చదవాల్సినవి కొన్ని ఉన్నాయి. 
అందులో చెంచయ్యగారిది ఒకటి. తన ఆత్మకథని “బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల ఉరికొయ్య 
కెరయైన అమరజీవి సర్దార్‌ బలవంత సింగుకు, ఆయన భార్యకు “అంకితమిచ్చిన 
చెంచయ్య 'నేనూ - నా దేశాన్ని 'చారిత్రక డాక్యుమెంట్‌గా మలిచారు. 


“తాను రచయితను కాదన్న సంకోచం శ్రీ చెంచయ్యగారికి వున్నట్టుంది. 
కాని, ఆయన సూటిగా ఆలోచిస్తారు. సూటిగా బ్రతుకుతారు. అందువల్ల సూటిగానే 
వ్రాయగలరు. రచయిత కావడానికి దీన్ని మించిన అర్హత నా మట్టుకు నాకు 
తెలియదు.” అంటారు పీఠికలో నార్ల వెంకటేశ్వరరావు గారు. లాలాహర్‌ దయాళ్‌ 
అనార్మిజంతో మొదలై గదర్‌ వీరోచిత పోరాట నుండి స్వాతంత్రోద్యమం వరకూ 
పరుగులు తీస్తూ సాగిపోతుందీ రచన. 


నెల్లూరు జిల్లా కనిగిరిలో పుట్టి, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళి అక్కడ 
గదర్‌ పార్టీలో చేరి క్రియాశీల కార్యకర్తగా చారిత్రక పాత్ర నిర్వహించిన ఏకైక 
ఆంధ్రుడాయన. ఢిల్లీ, కన్ననూర్‌, లాహోరు, కలకత్తా, నెల్లూరు, కోయంబత్తూరు, 
సింగపూరు, బేంకాక్‌ జైళ్ళలో ఉన్నారు. ఎనిమిదేళ్ళ జీవితం చెరశాలలో 
గడిచిపోయింది. 


స్వాతంత్ర్య పూర్వ భారతదేశపు ముఖచిత్రం మొదలుకొని స్వాతంత్రానంతరం 
సమాజ మార్చు కోసం వెల్లువెత్తిన వివిధ ఉద్యమాల వరకూ అనేక విషయాలు, 
విశేషాల సమాగమం దర్శి చెంచయ్యగారి “నేనూ నా దేశం”. 


“నా చేతిలో మిగిలివున్న కొద్ది ధనాన్ని నేనెంతో పొదుపుగా వాడాల్సిన స్థితి 
ఏర్పడింది. అందువల్ల రోజూ హారిసన్‌ కంపెనీలో రొట్టెను కొనుక్కు తిని, కొళాయి 
నీళ్ళు తాగుతూ కొన్ని వారాలు గడిపాను.” (పేజి 171) 


“అసలు ఇతరుల ఆర్దిక సహాయాన్నర్ధించి జీవించడం ఆత్మగౌరవాన్ని 
చంపుకోవటమేనని నా అభిప్రాయం. కాబట్టి జట్కా బండి తోలుకొని స్వతంత్రంగా 
జీవించినా గౌరవప్రదమేనని నిశ్చయించుకున్నాను.” (పేజి 172) అంటారు. 


18 రాజీలేని ధిక్కార పతాకాలు 


“వైశ్యులు ఎంతో ధనం సంపాదించుకున్నారు. ప్రజల సొమ్ము వారి 
హస్తగతమవుతోంది. వారేమో అధిక భాగ్యవంతులవుతూంటే (ప్రజలు మరీ 
బీదలవుచున్నారు. ధనార్దనయందు తాపత్రయమేకాని సంస్మారమందు కోరికే 
కనబడదు వైశ్యుల్లో.” (పేజి 258) కంచె ఐలయ్య మీద పడేద్చే కోమట్లు, వైశ్యుడిగా 
పుట్టి విశ్వనరునిగా ఎదిగి దశాబ్దాల క్రితం మొహం పగిలేలా చీవాట్లు పెట్టిన 
చెంచయ్యగారు జీవితాంతం కులాన్ని అసహ్యించుకున్నారని గ్రహించాలి. వైశ్యుల్లో 
మొదటి వితంతు వివాహం ప్రోత్సాహకర్తగా ఉన్నాయిన, “ఇండియాలో అన్ని కులాల్లో 
వైశ్య కులం కూడా వైదిక బ్రాహ్మణుల ఆధిపత్యం కింద అణిగిమణిగి ఉంది... (పేజి 
190) అన్నారు. 


కాంగ్రెస్‌ , సోషలిస్ట్‌, కమ్యూనిస్ట్‌ పార్టీ ల నేపధ్యంతోపాటూ ఆర్‌. ఎస్‌. ఎస్‌. 
క్రూరత్వాన్ని కూడా దగ్గర్నుంచి చూసారాయిన. “గాంధీగారి హత్యతో కొందరు 
సంతోషపడుతున్నారనే విషయం నాకెంత విషాదాన్ని కలిగించిందో వ్రాయలేదు” 
(పేజి ౩58) వీరేశలింగం శతవార్శికోత్సవాన్ని మద్రాసులో జరిపించడంలో 
చెంచయ్యగారి పాత్ర ఉంది. 


“విద్యాధికులైన సభ్యులలో పెద్ద మార్చు రాసాగింది. అదేమంటే పదవీ 
వ్యామోహం (కెరియరిజము) ఈ దుర్గుణం ఇండియాలో ప్రతి రాజకీయ పార్టీలోను 
ప్రవేశించి ఆ పార్టీ లను నాశనం చేస్తున్నది. కమ్యూనిస్టు పార్టీలో పొడచూపిన ఈ 
దుర్గుణాన్ని వెంటనే అణచివేయకపోతే పార్టీ నైతిక దృష్టి క్షీణించిపోతుంది. (పేజి 
865) అన్నాయన. 

“నేను కమ్యూనిస్టు పార్టీలో సుమారు పది సంవత్సరాలున్నా వాస్తవంగా 
కమ్యూనిస్టు కాలేకపోతిని....” (పేజి 366-67)ని నిజాయితీగా రాసుకున్నారు.” 

వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరమైన ఆయన, “సంపాదించడ 
మనేది కష్టజీవులను దోచుకోవడమేననే భావం నాలో కలిగినందుననే సంపాదన 
మానేసాను.... భోజనం ఖర్చు తగ్గించుకొంటూ వచ్చాము. పాలు, నెయ్యి, నూనె, 
కూరగాయలు, పండ్లు వగైరా తగ్గించాము. ఇంతచేసినా ఆర్థికంగా సవరించుకోలేక 
పోయాము.... ఆర్థికంగా తీరని కష్టాలు కూడా రాజకీయ జీవితాన్ని మానుకొనుటకు 
ఒక కారణం” (పేజి 868) 


రాజీలేని ధిక్కార పతాకాలు 19 


తదనంతరం సాహిత్య సేవ చేయడానికి నిర్ణయించుకున్న వారు జీవితాంతం 
సమాజం హితం కోసమే మసిలారు. మొట్టమొదటి భారతీయ అనార్మిస్టు (7) 
లాలా హర్‌దయాల్‌ అసాధారణ జీవితసంగతులు మొదలుకొని మొట్ట మొదటి 
మార్కిస్టు ఇండాలజిస్టు కాట్రగడ్డ బాలకృష్ణ అసామాన్య పాండిత్యం వరకూ ఎన్నో 
ఎన్నెన్నో చారిత్రక ప్రాధాన్యత కలిగిన సంగతుల విలువైన గ్రంథం దర్శి చెంచయ్య 
గారి “నేనూ, నా దేశం”. అంతా తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. 


అద్భుతమైన ఆయన ఆత్మకథ “నేనూ - నా దేశం ప్రచురించబడి 70 
సంవత్సరాలు అవుతోంది. 1952లో ముద్రణ పొందిన ఆ (గంథం తర్వాత ఎన్నోసార్లు 
ప్రచురించబడిన తెలుగులోనే గొప్ప స్వీయచరిత్ర అది! 


విచిత్రం ఏమంటే అన్ని పక్షాలలోని మంచిని స్వీకరించినప్పటికీ ఏ ఒక్క 
పార్టీకి కొమ్ము కాసే పని చెంచయ్యగారు చేయకపోవడంతో ఈ రోజు ఆయన్ని ఏ 
సంఘాలు పట్టించుకున్నది లేదు! 


స్వీయచరిత్రతో పాటు చెంచయ్య గారు కొన్ని కథలు కూడా రాసారు. “మీరూ 
నేనూ” పేరుతో అవి ప్రచురించబడినాయ్‌. 1990 లో నల్లూరి వెంకటేశ్వర్లు గారు 
పూనుకుని దర్శి చెంచయ్య గారి శతజయంతి సభలు వైభవంగా నిర్వహించారు. 
ఆ సందర్భంగా ఒక సావనీర్‌ కూడా ప్రచురించి పంచారు! 


తెలుగు సాంస్కృతిక వికాసానికి ఎనలేని కృషి చేసిన దరిశి చెంచయ్య గారి 
గురించి ఈ రోజు తెల్సింది తక్కువ. ఆయన జీవితం, కృషికి సంబంధించిన స్ఫూర్తిని 
భావితరాలకి తెలియజేయడం ఈనాటి అవసరం! 


మహనీయుడు దర్శి చెంచయ్య గారి స్వీయ చరిత్ర, ఒక రకంగా తెలుగు 
వారి రాజకీయ, సామాజిక సాంస్కృతిక చరిత్ర. కాన 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న 
“నేనూ, నా దేశం) సమావేశాలను ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికక్కడ ఏర్పాటు 
చేయడం వర్తమాన సాహిత్య సాంస్కృతికోద్యమ అవసరమని నా అభిప్రాయం! 


(దరిశి చెంచయ్య గారి ఆత్మకథ “నేనూ, నా దేశం” కి డెబ్బై ఏళ్ళు పూర్తి 
అయిన సందర్భంగా ఈ రైటప్‌) 


20 రాజీలేని ధిక్కార పతాకాలు 


మహాకవి సుబ్రహ్మణ్య భారతి! 


(శత వర్ధంతి నివాళి) 


మనిషి పక్షానికి కట్టుబడి జీవితాంతం అక్షరోద్యమం చేసిన మహామనిషి సుబ్రహ్మణ్య 
భారతి కేవల సంస్కర్త కాదు, సమూల సామాజిక మార్పును కోరిన విప్లవాత్మక 
ఆలోచనాళశీలి! 


అందుకే కులతత్వానికీ, మతోన్నాదానికీ, పురుషాధిక్యతకూ, మూఢ 
నమ్మకాలకూ వ్యతిరేకంగా అక్షరాలనే ఆయుధాలుగా చేని పోరాడాడు, 
స్వాతంత్రోద్యమం కోసం సామాన్య (ప్రజానీకంలో చైతన్యం నింపాడు! 


భారతి అక్షరాలకు భయపడిన ట్రిటిష్‌ ప్రభుత్వం ఆయన్ని తమిళ దేశం 
నుండి బహిష్మరించగా పాండిచ్చేరి చేరి పత్రికలు స్థాపించి అనితరసాధ్యమైన రీతిలో 
తన రచనా వ్యాసంగం కొనసాగించాడు! 


చివరికి ఆయన పై అక్రమ కేసులు పెట్టి ఖైదులో అనారోగ్యంపాలు చేసి 
హత్య చేయడం జరిగింది. గుడిలో ఏనుగు దాడి చేసిందనేది నిజమే కానీ, భారతి 
మరణానికి జైలు జీవితమే ప్రధాన కారణం! 


వందేళ్ళ క్రితం అందరిబాగు ఆశించిన సుబ్రహ్మణ్య భారతి నుండి, 
వర్తమానంలో అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతిని ఆకాంక్షించిన స్టెన్‌ స్వామి 
వరకూ కూడా బుద్దిజీవులపై, అది ఏ ప్రభుత్వం అయినా, దాని కక్షపూరిత వైఖరి 
ఒక్కటే అని తెలుస్తుంది! 


నాటి వలసవాద ప్రభుత్వంతో పోలిస్తే నేటి పాలకులు విద్యార్థులు, స్రీలు, 
యువత, దళిత బహుజన ఆదివాసీ మైనారిటీలు వృద్దులపై కూడా నిరంకుశ 
విధానాలని అమలు చేయడం చూస్తున్నాం! 


రాజీలేని ధిక్కార పతాకాలు 21 


ఇలాంటి సంక్షిష్ట సమయంలో భిన్నమైన అభిప్రాయాలు, ఆలోచనలను పంచు 
కోవడం, ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య వేదికల నిర్మాణాల్లో భాగమవ్వడం పౌర 
సమాజం యొక్క కర్తవ్యం! 


అందులో భాగంగా, మానవతావాద వ్యవస్థ కోసం అక్షరాలని ఆశ్రయించిన 
సుబ్రహ్మణ్య భారతి నుండి, ఆచరణలో అక్షరాగ్నుల్ని రగిలించిన స్టెన్‌ స్వామి దాకా 
ఆ స్ఫూర్తిని కొనసాగించడం మనందరి ఉమ్మడి విధి! 


(నిజానికి, తమిళ మిత్రుడు భారతి కోరిక మేరకు పాండిచ్చేరిలో చిన్నపాటి 
యువ సమావేశంలో నేను ప్రసంగించాల్సి ఉంది. అందుకోసం సుబ్రహ్మణ్య భారతి, 
స్టెన్‌ స్వామిని పోలుస్తూ ప్రిపేర్‌ చేసుకున్న ప్రసంగ వ్యాసం నా డొక్కు మొబైల్‌లో 
టైప్‌ చేయడం వలన రెండు సార్లు పోయింది. అలాగే అనివార్య కారణాల వల్ల నా 
ప్రయాణం కూడా రద్దెంది. ఆ చికాకు ఉన్నప్పటికీ, ఈరోజు మహాకవి సుబ్రహ్మణ్య 
భారతి శతవర్ధంతి నివాళిగా ఈ చిన్న రైటప్‌.) 


BD రాజీలేని ధిక్కార పతాకాలు 


ప్రత్యామ్నాయ సాంస్కృతిక యోధుడు 


పెరియార్‌ ఇ.వి. రామసామి 


పెరియార్‌గా ప్రసిద్ధి చెందిన ఇ. వి. రామ సామి స్వేచ్చాలోచనాపరుడు, స్వాతంత్ర్య 
సమర యోధుడు. కులాలకీ, మతాలకీ అతీతంగా ఉన్నత మానవ సమాజం కోసం 
జీవితాంతం పోరాడిన ధీరుడు. ఆత్మగౌరవ ఉద్యమ స్థాపకుడిగా, మతోన్మాదానికి 
వ్యతిరేకంగా యుద్ధం చేసిన ధీరుడిగా, అణగారిన ప్రజల, మహిళల హక్కుల 
కోసం అవిరామంగా కృషి చేసిన సమానతశీలిగా ఆయన నిర్వహించిన పాత్రలు 
అనేకం. అనితర సాధ్యమైన రీతిలో ఆత్మగౌరవ ఉద్యమాన్ని నిర్మించి నడిపిన 
పెరియార్‌ 1) దేవుడ్ని నిర్మూలించాలి, 2) మతాన్ని నిర్మూలించాలి, 3) కాంగ్రెస్‌ను 
నిర్మూలించాలి, 4) గాంధేయవాదాన్ని నిర్మూలించాలి, 5) బ్రాహ్మణిజాన్ని 
నిర్మూలించాలి అనే ఐదు అంశాలనూ ఆ ఉద్యమ ఉద్దేశాలుగా ప్రకటించి ప్రకంపనలు 
సృష్టించాడు. 

పెరియార్‌ ప్రభావం పడని ప్రాంతం ఆనాడు దేశంలో లేదంటే అతిశయోక్తి 
కాదు. గాంధీ నెహూూల యుగంలో వారికంటే ముందు చూపు కలిగిన పెరియార్‌ 
రగిలించిన స్పూర్తి తెలుగు ప్రాంతాలలో సైతం అనేక నాస్తిక హేతువాద మానవవాద 
సంఘాలపై ఉంది. దేశమంతటా కాంగ్రెస్‌ జపం చేస్తున్న రోజుల్లో కాంగ్రెస్‌కి 
విరుద్ధంగా నిలిచి గాంధేయవాదం నుండి విముక్తి కోరాడు. రాజ్యాంగ శాసనం 
ప్రవేశపెట్టినపుడే రాజ్యాంగ ప్రతిని బహిరంగంగా కాల్చేసి, “ఈ దేశానికి కావాల్సింది 
బ్రాహ్మణిజం నుండి స్వాతంత్ర్యం” అంటూ గర్జించాడు. రాజ భాషగా చెలామణీ 
అవుతున్న హిందీని అవతలకి తోసిపారేసి ప్రాంతీయ భాషలే అధికారిక భాషలన్నాడు. 
స్వాతంత్ర్య ఉద్యమం ముసుగులో ఉన్న మతతత్వం దుమ్ముదులిపి ఈ దేశంలో 
లౌకిక ప్రజాస్వామ్య విధానాన్ని నిజంగా కాపాడిన ఏకైక యోధుడు పెరియార్‌. 


రాజీలేని ధిక్కార పతాకాలు ల 


చారిత్రక పరిశోధనకి సంబంధించీ, వైజ్ఞానిక దృక్కోణం గురించి, మతాలకి అతీతమైన 
మానవ జీవన విధానానికి సంబంధించి ఆయన భావాలకు తగినంత ప్రచారం ఈ 
రోజు లభించడం లేదు. 


మొదట్లో గాంధేయవాదిగా లోతైన కృషి చేసిన ఆయన, గాంధీ కాంగ్రెస్‌కి 
దేవుడనే భావనతో పనిమీ లేదన్నాడు కనుకనే అలా ప్రకటించిన నెలలోపే గాంధీజీ 
కూడా మరో ఇ.వి. రామసామిలా తయారవుతాడనే భయంతో ఆయన్ని బ్రాహ్మణులు 
హత్య చేసారన్నాడు. అంతేకాదు, రష్యా విప్లవం నుండి స్పూర్తి పొందిన పెరియార్‌ 
భారతీయ కమ్యూనిస్టులనబడే వారి వైఖరి కారణంగా విసుగు చెందాడు. అందుకే, 
“భారతీయ కమ్యూనిస్టులు లాభసాటి రంగాల్లో తలమునకలై ఉన్నారనీ, వారికి ఈ 
దేశంలోని (ప్రజల గురించి మాట్లాడే తీరిక లేదనీ, పదవీ వ్యామోహమనే పిచ్చిలో 
కూరుకు పోయారనీ” ఘాటుగా విమర్శించాడు. అక్కడితో ఆగలేదు, ఏకంగా “06- 
ware of Communists” అంటూ యువతని హెచ్చరించాడు! 


పురాణ కథనాల్నీ మూఢ నమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించి ఎన్నో దాడుల్ని 
ఎదుర్కొన్న పెరియార్‌, బౌద్ధ తాత్వికతని అభిమానిస్తూనే, ప్రత్యామ్నాయ ద్రావిడ 
సంస్కృతి నిర్మాణం కోసం జీవితం మొత్తం అంకితం చేసాడు. దక్షిణ భారత దేశంలో, 
ఆ మాటకొస్తే యావత్‌ దేశంలోనే అత్యంత పటిష్టమైన హేతువాద దృక్పథంతో 
కూడిన లౌకిక ప్రజాస్వామ్య సాంస్కృతికోద్యమ సంస్థగా ద్రావిడర్‌ కజగమ్‌” 
నిర్మించాడు. లక్షల సంఖ్యలో అలోచనాపరుల్ని తయారుచేసి విద్యా, ఉద్యమ, 
రాజకీయ రంగాల్ని ప్రభావితం చేసాడు. ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలలో, ముఖ్యంగా 
తమిళనాట ఈ మాత్రమైనా మతాతీత లౌకికవాద దార్శనికత నిలిచి ఉందంటే, 
అందుకు పెరియార్‌ కార్యాచరణ కచ్చితంగా ఒక ప్రబల కారణం! 


డా. బి. ఆర్‌. అంబేద్మర్‌, డా. రామ్‌ మనోహర్‌ లోహియా వంటి బుద్ధిజీవుల 
ఆలోచనలపై కూడా సానుకూల అభిప్రాయం కలిగిన పెరియార్‌, జీవితాంతం 
అణగారిన ప్రజల వైపు నిలబడి వారి హక్కుల కోసం నినదించి, స్త్రీ పురుష సమానత 
కోసం ధ్వజ మెత్తాడు. అర్థంలేని ఆచారాల మూసలో సంప్రదాయాల పేరిట చిక్కుకుని 
ఉన్న ఎందరో మహిళలకి చెర నుండి విముక్తి కలిగించాడు. స్వతంత్ర ఆలోచనలను 


24 రాజీలేని ధిక్కార పతాకాలు 


అభివృద్ధి చేసుకోవడమే మనుషులుగా మన అస్తిత్వానికి తార్మాణమని యువతకి 
సందేశం ఇచ్చాడు. తీరికలేని సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ 
కూడా అసంఖ్యాక రచనలు చేసి కండగల సాహిత్యాన్ని సుసంపన్నంగా ప్రచురించాడు. 
అశాస్త్రీయ పద్ధతులను ఖండించిన ఆయన వ్యక్తి వికాసానికి శాస్త్రీయ విద్యా కేంద్రాలు 
అవసరమని భావించి వాటిని నెలకొల్పాడు. నేటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్న 
ఆ విద్యాసంస్థలు రోజురోజుకు మరింత విస్తరిస్తూ అభివృద్ధి అవుతున్నాయ్‌. 


స్వాతంత్ర్య ఉద్యమం మొదలు రాజ్యాంగ రచన వరకూ ఉత్తరాది రాష్ట్రాల 
ఆధిపత్యాన్ని స్పష్టమైన చారిత్రక ఆధారాల తో ఎదిరించీ, హిందీ భాషని బలవంతాన 
దక్షిణాన రుద్దడాన్ని వ్యతిరేకించిన పెరియార్‌ చిట్టచివరి వరకు ప్రత్యామ్నాయ 
ప్రజాకీయ వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి, కుల మతాలకి అతీతమైన, మహోన్నత 
మానవతావాద సమాజం కోసం సర్వం ధారపోసి కృషిచేసిన మహనీయుడు. 
స్వాతంత్ర్య ఉద్యమానికి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా, సాంప్రదాయేతర 
సిద్ధాంత రూపశిల్సిగా, సుస్థిర నైతిక విలువలు కలిగిన రాజకీయ రంగాన్నీ, అలాగే, 
సుభిక్షమైన స్వపాలననీ, సుశిక్షితులైన వివేకవంత పౌరులనీ మల్చడమే లక్ష్యంగా 
చేసుకుని అవిశ్రాంతంగా పనిచేసి దేశవ్యాప్తంగా అనేక మందికి ఆచరణాత్మక స్ఫూర్తిని 
అందించిన పెరియార్‌ ఇ. వి. రామసామి ఆశయ సాధనలో భాగంగా అణగారిన 
వర్గాలను దృష్టిలో పెట్టుకుని, తెలుగు నేలపై వివిధ ్రవంతుల్లో వనిచేస్తున్న 
అభ్యుదయ ప్రగతిశీల మానవవాద శక్తులన్నీ ఈ రోజు కొత్త రూపాలలో తలెత్తుతున్న 
కులతత్వానికీ, మతోన్మాదానికీ, పురుషాధిక్యతకీ, ఉత్తరాది రాష్ట్రాల భాషా 
అహంకారానికి ప్రతిగా హేతుబద్ధమైన స్వతంత్ర వేదికల నిర్మాణం దిశగా అడుగులు 
వేయాల్సిన సమయం ఇది. అదే పెరియార్‌ ఆకాంక్షించిన వ్యవస్థ దిశగా, ఆయనకి 
మనం ఇచ్చే నిజమైన నివాళి కాగలదు. 


(సెప్టెంబరు 17 పెరియార్‌ 142వ జయంతి సందర్భంగా...) 


Yeo 


War ye 


రాజీలేని ధిక్కార పతాకాలు 25 


నిర్ణంధ వ్యతిరేక స్వరం 


ణో 


ఉత్తమ నటి, ఉన్నతాశయాలు గల కళాకారిణి, లోహియైట్‌గా ప్రత్యేక కృషి చేసిన 
సోషలిస్టు, ప్రముఖ కవి పట్టాభి సహచరి ఎమర్జెన్సీ దుర్మార్గానికి బలైపోయిన 
మానవతావాది స్నేహలతా రెడ్డి వర్ధంతి ఈ రోజు. 


వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఆమె జీవితం కృషి ఇంకా జైల్లో పడ్డ 
చిత్రహింసలకి సాక్ష్యంగా ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలతో 
నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రం “Prison Dairies”. 


పౌరసత్వ బిల్లు గురించిన చర్చ జరిగిన ఏడాదే ఈ చిత్రం కూడా 
చర్చనీయాంశం అయింది. తప్పక చూసి చర్చించాల్సిన చిత్రం. అప్పట్లో బిబిసి 
కూడా ఒక వ్యాసం ప్రచురించింది. 


ఒక్క విషయం ప్రస్తావించాలి. స్నేహలతారెడ్డి జైల్లో ఉండగానే ప్రముఖ 
సోషలిస్ట్‌ నాయకుడు రావెల సోమయ్య గారు ఆమెని కలవడానికని వెళ్ళారు. ఆమె 
పరిస్థితి చూసి చలించిపోయారు. 


అప్పుడే సరిగా యు.ఎన్‌.ఒ. అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా 
ప్రకటించింది. దాన్ని పురస్మరించుకొని ఎందరో వ్యాసాలతో ఒక అపురూపమైన 
సంకలనాన్ని కూర్చే బృహత్తర కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. 

మొదట్లో స్నేహలతారెడ్డి చాత ఆవిష్మరింపజేద్దామనుకున్నప్పటికీ జైల్లోని 
చిత్రహింసలకు విడుదలైన కొద్దిరోజులకే ఆమె మరణించడంతో ఆ సంచికను 
స్నేహలతా రెడ్డి సంస్మరణ సంచికగా ప్రచురించి ఆమెకు చారిత్రకంగా సముచిత 
స్థానం ఇచ్చారు. 


26 రాజీలేని ధిక్కార పతాకాలు 


వ్యాపార దృక్పథం గల ప్రచురణ సంస్థలేవీ దాని ముద్రణకు ముందుకు 
రాకపోవడంతో “లోహియా విజ్ఞానసమితి” ని స్థాపించి ప్రచురించడం జరిగింది. 
ఈ వివరాలన్నీ రెండు సంవత్సరాల క్రితం నా చేత అనువాదం చేయించి అదే 
“లోహియా విజ్ఞాన సమితి” తరపున ప్రచురించిన “వంద సంవత్సరాల చంపారన్‌ 
సత్యాగ్రహం, చారిత్రక రైతు మహోద్యమం” అనే గ్రంధం రెండో ముద్రణకి రాసిన 
ముందుమాటలో ఆయన పేర్శొన్నారు. 


ఇక ఆమె నటించిన సంస్క్మర సినిమాను ప్రభుత్వం నిషేధించింది. తర్వాత 
కాలంలో దేశమంతటా విడుదలైన ఆ సినిమాను వాణిజ్య పరంగా డబ్బులు రావనే 
భయంతో నెల్లూరులో మట్టుకు ఏ థియేటర్‌ వాళ్ళు తీసుకోలేదు. అలాంటి 
సమయంలో కొద్దిమంది ప్రగతిశీల భావాలు కలిగిన యువకులు కల్సి “ప్రోగ్రసివ్‌ 
ఫిలిం సొసైటీ” స్థాపించి మొట్టమొదటి చిత్రంగా సంస్కార ప్రదర్శించారు. ఆ 
వివరాలను ప్రస్తావిస్తూ కాళిదాసు పురుషోత్తంగారు “ప్రత్యామ్నాయ సినిమాలు” 
(దృక్పధాలు -దృక్నోణాలు) సంకలనంలో ఒక వ్యాసం కూడా రాసారు. 

ఇలా తెలుగు నేలమీద సాంస్కృతిక వికాసానికి స్నేహలతారెడ్డి నిర్వహించిన 
పాత్ర గురించిన మరింత లోతైన చర్చ జరగాల్సుంది. 


(జనవరి 20 స్నేహలతారెడ్డి వర్ధంతి సందర్భంగా రాసిన రైటప్‌) 


DOE OS 
ల నానా 


రాజీలేని ధిక్కార పతాకాలు లా 


సత్యాన్ని సాయుధం చేసినవాడు 


శంకరగుహ నియోగి 


డబ్బై ఎనిమిదేళ్ళ క్రితం ఫిబ్రవరి 14న పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురిలో పుట్టిన 
అతడు బతికుంటే భారతదేశపు కార్మికోద్యమాలు వేరుగా ఉండేవంటారు, 
బతకనిచ్చుంటే ప్రజా ఉద్యమాల పంథా త్రీరే మార్చేవాడంటారు. 


ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ అభిప్రాయం ప్రకారం “మార్చ్‌, 
గాంధీ, అంబేద్మర్‌” భావజాలాల అరుదైన కలయిక నియోగి. అందుకే అందరు 
ఉద్యమకారుల్లా పోరాటం కోసం మాత్రమే కాకుండా, నిర్మాణం కోసం కూడా 
నినదించాడు. 


“సంఘర్ష్‌ జెర్‌ నిర్మాణ్‌” అనేది భారత ప్రజా ఉద్యమాలకి అతడు నిర్ధెశించిన 
అద్భుతమైన సూత్రం. ”లాల్‌, నీల్‌, హరా ఏకతా” అనేది వామపక్ష దళిత బహుజన 
ఆదివాసీ పర్యావరణ ఉద్యమాల ఐక్యత కోసం అతడు నిర్ణయించిన మార్గం. 


ఆర్థిక రాజకీయాల ఒరవడిలో సాగుతున్న ట్రేడ్‌ యూనియన్‌ (్రేణులకి 
సామాజిక చైతన్యంతో కూడిన నూతన మార్గాన్ని పరిచయం చేసిన అనితర సాధ్యమైన 
నేత నియోగి. 


మద్యపాన వ్యతిరేక ఉద్యమం చేపట్టి అక్షరాలా ఐదు వేలకి పైబడిన కార్మిక 
కుటుంబాల్లో వెలుగు నింపాడు. కులనిర్మూలన, మతసామరస్యం, మార్చిస్ట్‌ 
తత్వశా[స్రాల్ని నిత్యజీవితంలో అనుసంధానించి చూపాడు. ఒక రాష్ట్ర రాజకీయాల్ని 
శాసించగలిగే శక్తి ఉండి కూడా అతి సామాన్యంగా బతికాడు. 


సరిగ్గా 80 ఏళ్ళ క్రితం 1991లో దుర్మార్గంగా జరిగిన అతడి హత్య వ్యక్తిగా 
కాదు, భారతీయ కార్మికోద్యమ చరిత్రని తిరుగులేని స్పష్టతతో మలుపు తిప్పిన ఒక 


28 రాజీలేని ధిక్కార పతాకాలు 


శక్తిగా దేశంలోని కార్పోరేట్‌ దోపిడీదారులకు అతడంటే ఎంత భయమో 
నిరూపించింది. 


అనిల్‌ సద్‌ గోపాల్‌, భరత్‌ డోగ్రా వంటి సామాజిక కార్యకర్తలు అతి 
కొద్దిమంది మాత్రమే నియోగి గురించి హిందీలో పుస్తకాలు ప్రచురించారు. ఈ 
రోజు ఆయన గురించి, అలాగే నియోగి ప్రభావంతో నడుస్తున్న 'షహీద్‌ స్కూల్‌, 
“షహీద్‌ హాస్పిటల్‌ * గురించి ఆయన అవలంభించిన మార్గం గురించి తెలియాల్సిన, 
చర్చ జరగాల్సిన అవసరం ఎప్పటికంటే ఎక్కువ ఉందనేది నా అభిప్రాయం. 


'పెత్తందారులూ, పెట్టుబడిదారులు చంపుతారని తెలిసి కూడా ప్రాణాల్ని 
లెక్కచేయకుండా న్యాయం కోసం బుల్లెట్లకి ఎదురు నిలిచిన నియోగి స్ఫూర్తిని 
కులతత్వం, మతోన్మాదం, రాజకీయ జాధ్యాలు పేట్రేగిపోతున్న ప్రస్తుత సమయంలో 
స్మరించుకోవడం ప్రగతిశీల (ప్రజా ప్రత్యామ్నాయ శక్తులకి, ముఖ్యంగా 
ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరం. 


(ఎనిమిదేళ్ళ క్రితం శంకర్‌ గుహ నియోగి గురించి ప్రచురించిన కరపత్రం, 
ఇంకా అప్పట్లో చత్తీస్‌గఢ్‌ రాజ్‌నంద్‌గావ్‌లోని షహీద్‌ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు 
నియోగి సహచర మిత్రులు, కామ్రేడ్‌ డా.సయిబాల్‌ జానా గారి వద్ద నుండి తెచ్చుకున్న 
సాహిత్యం, శంకర్‌ గుహ నియోగి రచనలతో సహా... మొదలైన వాటిని గుర్తు 
చేసుకుంటూ, ఆయన జయంతి సందర్భంగా ఇలా స్మరిస్తూ..) 


రాజీలేని ధిక్కార పతాకాలు 29 


అచ్చమైన సత్యాన్వేషి 


బెట్రాండ రస్సెల్‌ 


ఆయన గురించి చెప్పడమంటే అంతులేని విజ్ఞాన సర్వస్వపు అంచుల్ని తాకుతూ లోతుల్ని కొలిచే 
సాహసం చేయడం! 


ఆయన పరిచయం అవధులు లేని అన్వేషణా తృష్ణకి మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన 
ఉదాహరణ! ఆయనే రస్సెల్‌, బెట్రాండ్‌ రస్సెల్‌! 

జ్ఞానం సమాజం సారమనీ, దానిని సమాజగ్రేయస్సు కోసమే వినియోగించాలనే ప్రజాపక్ష 
మేధావి రస్సల్‌, జీవితాంతం సత్యాన్వేషి గానే బతికాడు. సత్యాన్ని అన్వేషించడం కోసమే బతికాడు. 

తిరుగులేని అధ్యయనం, తిరుగుబాటు తత్వం, ఎదురులేని రచనా వ్యాసంగం, ఆకట్టుకునే 
వచన ప్రసంగాలు ఆయన సొంతం. నమ్మకమనే దాని నడ్డి విరిచిన ఆయన గ్రంథాలన్నీ వివేకాన్నిచ్చే 
వెలుగు దివిటీలే. 


వందలాది రచనలు చేసాడు. వ్యాసాలకైతే లెక్కేలేదు. ఆధిపత్యాన్ని అన్యాయాన్ని 
అసహ్యించుకున్నాయన జీవితాంతం లౌకికవాద స్ఫూర్తితో శుద్ధ భౌతికవాదిగా, హేతువాదిగానే 
జీవించాడు. 

దార్భనికుడిగా, గణిత శాస్త్రవేత్తగా, సామ్రాజ్యవాద వ్యతిరేక కార్యకర్తగా, యుద్గోన్మాద వ్యతిరేక 
ఉద్యమకారుడిగా, అరుదైన తాత్వికుడిగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేసిన వ్యక్తి 
రస్సెల్‌. 

ఆసక్తి ఉన్నవాళ్ళు ఆయన కృషినీ, రచనల్ని నెట్లో చదవచ్చు కానీ ఆయన ఆచరణా స్పూర్తిని 
జీవితంలో నింపుకోవాలంటే మాత్రం నమ్మకాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా గొంతు విప్పగలగాలి. 
అదే ఆయనకు నిజమైన నివాళి. 


వ్యక్తిగతంగా నాకెంతో ఇష్టమైన రచయిత, తాత్వికుడు, ఆలోచనాపరుడు. మనిషి ఆనందానికి 
మతం అనవసరమని ఆచరణలోనే తేల్చినవాడు. అలాంటి మేధావిని తల్చుకుంటూ... 

(సూర్యుడిలా అన్నివైపులా తన కాంతి ప్రసరించిన రస్సెల్‌ అస్తమించి 50 ఏళ్ళు దాటాయ్‌. 
ఆయన వర్థంతి సందర్భంగా రాసిన రైటప్‌) 


ae ఎ ఎ 
PAu Feige 
| ' | 


30 రాజీలేని ధిక్కార పతాకాలు 


స్పూర్తిదాయక ప్రజానేత 


నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 


పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో ప్రజాహిత, పర్యావరణ 
స్పృహను కలిగించే సాహిత్యాన్ని ప్రజానీకానికి పంపిణీ చేసే పనిని గత కొన్ని 
దశాబ్దాలుగా ఆలిండియా పింగళివాలా ఛారిటబుల్‌ సొసైటీ చేస్తోంది. మొన్న 
వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్చర్యకరంగా ఆధ్యాత్మిక సాహిత్యం మధ్యలో నేతాజీ సుభాష్‌ 
చంద్రబోస్‌ గురించిన ఆకర్షణీయమైన పుస్తకం కంట బడింది! 

అసాధారణ ్రజానేతగా, అవిశ్రాంత పోరాట దూతగా అలనాటి తరాలపై 
ఆయన వేసిన బలమైన ముద్ర చిన్నది కాదు. అందుకే, అటు ఆధ్యాత్మికతను 
ప్రచారంచేసే శ్రేణులు మొదలుకొని, ఇటు అసమానతలకి వ్యతిరేకంగా నిరసించే 
వామపక్ష శ్రేణులవరకూ ఈనాటికీ నేతాజీ స్పూర్తిని ప్రేమగా స్పృశించుకునే 
సమూహాలు ఉన్నాయి! 

కొన్నేళ్ళ క్రితం ఒడిషా నుండి రైలులో జర్నల్‌ కంపార్ట్మెంట్‌ లో ర్లూర్థండ్‌ 
వెళుతూంటే అకస్మాత్తుగా ఒకచోట ట్రైన్‌ ఆగిపోయింది. స్టేషను పేరు, “నేతాజీ 
సుభాష్‌ చంద్రబోస్‌ గోమొహ్‌” అని ఉంది. చూడగానే ఎంత ముచ్చటేసిందో. 
కాకపోతే, ప్రదేశాలకి పేర్లు పెట్టడానికి ఉండే ఉత్సాహం, వ్యక్తిత్వాల్ని నిర్మించుకోడానికి 
ఉండట్లేదేమోననే బాధ! 


ఆలిండియా కాంగ్రెస్‌తో విధానపరంగా విభేదించి విదేశాలకు వెళ్ళీ 
వినిర్మాణం కొరకు ప్రయత్నం చేసిన బెంగాలీ యోధులు ప్రధానంగా ఇద్దరు. ఒకరు 
యం. యన్‌. రాయ్‌ ఐతే రెండోది నేతాజీ. అంతిమంగా రాయ్‌ రాడికల్‌ హ్యూమనిస్ట్‌ 
ఉద్యమాన్ని స్థాపించగా, నేతాజీ ఫార్వార్డ్‌ బ్లాక్‌ని నిర్మించారు ! 


రాజీలేని ధిక్కార పతాకాలు en 


ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గాంధీజీతో విభేదించి కూడా కాంగ్రెస్‌ 
నేతృత్వంలో సమూలమైన మార్పుల కోసం ప్రయత్నించిన వ్యక్తులు కూడా రాయ్‌, 
నేతాజీలే కావడం గమనార్హం. వీళ్ళిద్దరికీ పరిచయం అయితే ఉంది కానీ సంబంధాలు 
ఎలా సాగాయనేది చాలా ఆసక్తికరమైన అంశం! 


విలక్షణ ఆధ్యాత్మిక నేతగా ఉన్న ప్రాట్‌ విధాన సిద్ధాంత కర్తా, నియో 
హ్యూమనిజం (రాయ న్యూ హ్యూమనిజమే దీనికి స్పూర్త నే వాదనుంది) అనే కొత్త 
మార్గాన్ని సూచించీ ఆధ్యాత్మికతనీ సామాజిక సేవనీ మిళితం చేయాలని చూసిన 
పి. ఆర్‌. సర్మార్‌ అలియాస్‌ ఆనందమూర్తి ఆ బాబా తన స్కృతుల్లో ఒకచోట 
రాయ్‌ నేతాజీలు ఇద్దర్నీ ఒకేసారి కలుసుకున్నట్లు ప్రస్తావించారు. ప్రముఖ సందర్శన 
క్షేతం బిష్ణుపూర్‌లో ఈ ఇద్దరూ కలిసి ఉన్న అపురూపమైన ఫొటో కూడా దొరకడం 
వీళ్ళిద్దరి సంబంధాల్ని బలపరుస్తుంది! 


యావత్‌ దేశంతో పాటు తెలుగు నేలతో కూడా నేతాజీకి ఆత్మీయ సంబంధం 
ఉండేది. ఎంతోమంది చురుకైన యువ యోధులు ఆనాడు నేతాజీ నేతృత్వంలో 
రాజకీయ సామాజిక సాంస్కృతిక పునర్నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 
తదనంతరం కాంగ్రెస్‌, సోషలిస్టు, కమ్యూనిస్టు రాజకీయాల్లో ప్రవేశించి ప్రముఖ 
నాయకులుగా ఎదిగారు! 


కొన్నేళ్ళ క్రితం రాష్ట్ర వ్యాప్తంగా బౌద్భుల ఇంటర్వ్యూలతో పాటు గాంధేయ 
వాదుల ఇంటర్వ్యూల కోసం తిరుగుతున్న రోజులు. 2015లో ప్రచురించిన విసృత 
స్వరాలు’ పుస్తకంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కాకినాడ పర్యటనలో భాగంగా 
తిరుగులేని స్ఫూర్తిని పొందిన మద్దూరి అన్నపూర్ణయ్యగారి మరిది, ప్రముఖ గాంధేయ 
వాది, గాంధీ సెంటర్‌ వ్యవస్థాపకులు కె. యస్‌. శాస్త్రిగారి ఇంటర్వ్యూ రాతపూర్వకంగా 
రికార్డు చేయడం గొప్ప అనుభవం! 

అంతేకాదు, అప్పట్లో ప్రముఖ చరిత్రకారులు, మిత్రులు, నసీర్‌ అహ్మద్‌ 
గారు ఇచ్చిన సమాచారంతో, నేతాజీ సైన్యం “అజాద్‌ హింద్‌ ఫౌజ్‌” లో సైనికుడిగా 
పనిచేసిన షేక్‌ ఖాదర్‌ మొహియుద్దీన్‌గార్ని ఉత్తరాంధ్రలోని వేపాడ గ్రామంలో వెళ్ళి 
కల్సి ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా గొప్ప జ్ఞాపకం. తర్వాత కొద్ది కాలానికే 


sp రాజీలేని ధిక్కార పతాకాలు 


వాళ్ళిద్దరూ చని పోయారు. ఖాన్‌ అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌ స్మృతిలో (ప్రచురించిన ఆనాటి 
“విసృత స్వరాలు” అలా అరుదైన జ్ఞాపకల్నే మిగిల్చింది! 

ఇక, ఇప్పుడు ప్రత్యామ్నాయ సామాజిక రాజకీయ వికేంద్రీకరణలో భాగంగా 
నేతాజీ ఆలోచనా విధానాన్ని కార్యక్షేత్రంగా ఎంచుకుని ముందుకెళుతున్న ఆలిండియా 
ఫార్వర్డ్‌ బ్లాక్‌ తెలుగు రాష్ట్రాలలో కూడా (ప్రభావశీలంగా పనిచేయడానికి కృషి 
చేస్తోంది. ఇతరేతర ప్రత్యామ్నాయ గాంధేయవాద వామపక్ష సోషలిస్టు అంబేద్మరిస్థు 
రాయిస్టు శ్రేణులతో కలగలిసి ఒక ఆరోగ్యకరమైన సాంస్కృతిక నిర్మాణానికి 
అవసరమైన భావజాల ఉద్యమానికి తెర తీస్తోంది! 


ఈ క్రమంలో భారతదేశ చరిత్రలో వినూత్న విలక్షణమైన నేతగా పేరు 
గాంచిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ యొక్క స్పూర్తిని ఈ తరాలకి అందించాల్సిన 
అవసరం ఉందని పేర్కొంటూ ఇక్కడికిలా ఆపుతాను! 

(నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125 వ జయంతి సందర్భంగా కొన్ని జ్ఞాపకాలను 
గుర్తు చేసుకొనే ఈ చిన్న రైటప్‌ ఇలా..) 


రాజీలేని ధిక్కార పతాకాలు 33 


మానవత్వమే మహాత్తుడి స్పూర్తి! 


మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధి 


“ఒక్క మహాత్మా గాంధీకి తప్పా అంతటి మహోన్నత మరణం మరెవరికీ సాధ్యం 
కాదు. ఆయన మంచాన పడి, వేణ్ణీళ్ళ కోసమో, వైద్యుల కోసమో, నర్సుల కోసమో 
ఎదురు చూస్తూ పోలేదు. ఏవో అస్పష్టమైన మాటలు గొణుగుతూ పోలేదు... కూర్చుని 
కూడా కాదు, ఆయన నిటారుగా నిలబడి ప్రాణాలు విడిచాడు!” 


గాంధీజీ మరణానంతరం కలకత్తా లో రాజగోపాలాచారి అన్న మాటలివి. 
అదే కలకత్తాలో జీవితాంతం గాంధీజీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన నవ్య 
మానవవాద సిద్దాంతకర్తా, భారతీయ కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడు యం. యన్‌. 
రాయ్‌ సారధ్యంలో ఒక సమావేశం జరుగుతోంది. రాయ్‌ ప్రసంగిస్తూ ఉండగా 
గాంధీజీ మరణ వార్త తెలిసింది. దిగ్రాంతికి గురైన రాయ్‌, “ఈ రోజు భారతదేశం 
తన అత్యుత్తమ బిడ్డను కోల్పోయిందని వ్యాఖ్యానిస్తూ సమావేశాన్ని అప్పటికప్పుడు 
ముగించివేసాడు. గాంధీజీ పద్ధతులని ఎన్నడూ అంగీకరించని బౌద్ధ భౌతికవాది, 
మహా పండిత్‌ రాహుల్‌ సాంకృత్యాయన్‌ తన వైజ్ఞానిక భౌతికవాద్‌ (గ్రంథంలో 
గాంధీజీని పెట్టుబడిదారీ ఏజంట్‌ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. గాంధీజీ 
హత్య తర్వాత ఎప్పుడైనా పొగ తాగే అలవాటు ఉన్న రాహుల్టీ జీవితంలో ఇకపై 
సిగరెట్‌ ముట్టననే శపథం చేయడమే కాదు, జీవితాంతం దానికి కట్టుబడి 
ఉన్నారు. అంతేకాదు, గాంధీజీ ని బుద్దుడితో పోలుస్తూ ఏకంగా “ఇద్దరు మహావ్యక్తులు: 
బుద్ధుడు - గాంధీ” పేరుతో ఆజ్‌ కల్‌ హిందీ పత్రికలో వ్యాసం కూడా రాసాడు. 
అందులో “వ్యక్తిని, సంపూర్ణ సమాజాన్ని ప్రేమించే విషయంలో గాంధీజీ రెండవ 
తథాగతుడు” అంటారు. అంబేద్మర్‌ మొదలుకొని మహమ్మ దాలీ జిన్నా వరకూ 
గాంధీజీ ఉదాత్తమైన మరణం పట్ల విస్మయం చెందని నేత ఒక్కరు కూడా లేరనడం 
అతిశయోక్తి కాదు. భారతావని మొత్తాన్నీ తేరుకోలేని దుఃఖంలోకి నెట్టేసిన ఆ దుర్మార్గం 
జరిగిన రోజు ప్రపంచంలోని అనేక ప్రాంతాలతో పాటు పాకిస్తాన్‌లో కూడా 
అనేకమంది తీవ్రంగా చలించిపోయారు. ఆ రాత్రి ఎంతోమంది వారు పాటించే 
పవిత్ర ఇస్లాం ధర్మం సాక్షిగా స్వచ్చందంగా ఉపవాసం ఉన్నారు! 


34 రాజీలేని ధిక్కార పతాకాలు 


జవహర్‌లాల్‌ నెహ్రూ “అసాధారణ వెలుగు”గా (ప్రస్తావించిన గాంధీ 
జీవితంతోనూ, ప్రయోగాలతోనూ సంబంధం లేని అశేష ప్రజానీకం కూడా తమ 
కుటుంబ సభ్యుడే హత్య చేయబడ్డట్లు బాధపడ్డారు. సంబంధం ఉన్న అసంఖ్యాక 
జనాలైతే విలవిల్లాడి పోయారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే 
జరిగిన ఈ ఘోరం మానవాళి మనుగడకు మతతత్వం ఎంత ప్రమాదమో తెలిపింది. 
అందుకే, “స్వతంత్ర భారతంలో జరిగిన ప్రప్రథమ కిరాతక చర్య 1948, జనవరి 
80వ తేదీన ప్రార్థన సమావేశం నిర్వహిస్తున్న గాంధీజీని ఢిల్లీలో మతోన్మాది వినాయక్‌ 
రావ్‌ గోద్చే కాల్చి చంపడం.. “అంటారు ప్రసిద్ధ పాత్రికేయుడు, భాషా, చరిత్ర 
శాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణగారు. అభిప్రాయ భేదాలు, విధానపర విభేదాలు 
సరేసరి కానీ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన ప్రజా నాయకుడ్ని ఆయన భావాల 
కారణంగా అత్యంత కిరాతకంగా హత్య చేయడమనేది భారతీయ ప్రజాస్వామ్య 
వ్యవస్థకి ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. 75 ఏళ్ళ అమృతోత్సవ వేడుకల్ని 
జరుపుకున్న స్వాతంత్ర్య భారతావని మహాత్ముడి అమరత్వాన్ని ఈ 75 సంవత్స 
రాలుగా అనేక సందర్భాలలో అథశ్రుధారలతో గుర్తు చేసుకుంటూనే ఉంది. గాంధీజీ 
హత్యలో ప్రధాన నేరస్తులు గాడ్సే, ఆప్టేల ఉరిశిక్షని రద్దు చేయాల్సిందిగా వాళ్ళ 
కుటుంబ సభ్యులతో పాటూ గాంధీజీ కుటుంబ సభ్యులు కూడా దరఖాస్తు చేసారు. 
వాళ్ళిద్దరూ హిందూత్వ వాదైన సావర్శర్‌కి ప్రియ శిష్యులు. గాంధీజీ హత్య జరిగిన 
20 ఏళ్ళ తరువాత పార్లమెంటుకి ఆరు సంపుటాల వివరణాత్మక పరిశోధనాత్మక 
నివేదిక సమర్పించిన జె. ఎల్‌. కపూర్‌ కమీషన్‌ మహాత్ముడి హత్యలో ప్రధాన 
కుట్రదారు సావర్శర్‌ అని నిరూపించారు. ఇదే విషయంపై పాశ్చాత్య చరిత్రకారుడు 
డోమినిక్‌ లాపేయిర్‌ మొదలుకొని ఎంతోమంది రచనల్ని శోధించిన ప్రఖ్యాత 
గాంధేయవాది కీ. శే. కలిదిండి భీమరాజుగారు తెలుగులో “భారతీయం”, “గాంధీజీ 
హత్య వెనుక...” అనే గ్రంథాలు కూడా రచించారు! 


ఈ మధ్య హరిద్వార్‌లో జరిగిన “ధర్మ సంసద్‌”లో అన్య మతస్తులని ఏకంగా 
హత్య చేయడానికి ఆయుధాలు పట్టమనే విద్వేష ప్రసంగాలను చూసాం. అదే 
సమయంలో ఒక కరుడుగట్టిన హిందూత్వవాది చత్తీస్‌గఢ్‌లో గాంధీజీపై విద్వేషపూరిత 
వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని అరెస్టు చేయడం కూడా జరిగింది. ఈ రెండు 
సంఘటనలు వేర్వేరు చోట్ల జరిగినప్పటికీ పరిశీలిస్తే వీటి అంతస్సారం అర్ధమౌతుంది. 


రాజీలేని ధిక్కార పతాకాలు 35 


చనిపోయిన ఇన్నేళ్ళ తర్వాత కూడా ఈ దేశ భావజాలంలో అంతర్భాగంగా 
కలగలసిపోయిన గాంధేయవాద లౌకిక ప్రజాస్వామ్య స్పూర్తి, మతోన్మాదుల్ని ఇప్పటికీ 
ఎంతగా భయపెడుతోందో కనిపిస్తుంది. భౌతికంగా లేని ఒక వ్యక్తి సత్యం, 
అహింసలనే ఆయుధాలతో నిర్మించిన సామ్రాజ్యం ఇంత పటిష్టంగా ఉండడాన్ని 
చూసి ఓర్వలేకే గాంధీ అంటే ఈనాటికీ ఉన్మాదానికి వణుకు పుడుతుంది. ఆ 
ద్వేషాన్ని దాచుకోలేక పోవడంలో భాగమే మహాత్ముడి పై అడపా దడపా కక్కే విషపు 
వ్యాఖ్యలు. ఈ రోజు సమాజానికి కావాల్సింది ధర్మ ప్రచారం కాదు, సర్వ ధర్మ 
సమానతా ప్రచారం. అది గాంధేయవాద దృక్పథంతో మాత్రమే సాధ్యం! 


ఇదంతా చరిత్ర కాగా, ఈ రోజు “గాంధీని నేనెందుకు చంపాను? (Why 
I Killed ౮4601” అనే సినిమాకి సంబంధించిన వివాదం చూస్తున్నాం. ఆ 
చిత్రాన్ని నిషేదించాలనే డిమాండ్‌ని వ్యతిరేకిస్తూ “భావాలని భావాలతో మాత్రమే 
ఎదుర్నోవాలి గానీ నిషేధాలతోనో, నిర్మూలనతోనో కాద” నే కొత్త భాష కరసేవకులు 
కూడా మాట్లాడుతున్నారు. నిజానికి గతంలో “మీ నాథూరామ్‌ గాడ్సే బోలోయి” 
అనే 'నాటకంి (ప్రదర్శనలు చేపడుతున్నప్పుడే ఈ వివాదం తెరమీదికి వచ్చింది. 
అప్పుడు కూడా భావాలను నిషేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదా? 
అంటూ వాదించారు. అత్యంత ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, సత్యం, అహింసలని 
ఆచరణ ప్రాతిపదికన అమలు చేస్తున్న 78 ఏళ్ళ వృద్దుడ్నీ అందరిచేతా మహాత్మా 
అని గౌరవించబడే ఒక వ్యక్తిని అతడి భావాల కారణంగా హత్య చేసి, ఆ హత్య 
ఎందుకు చేయవలసి వచ్చిందో విద్వేషంతో కూడిన అహేతుకమైన అవాస్తవాల్ని 
ప్రచారం చేస్తూ, అలా చేయడం చట్టబద్దం కాదనే వాదనని తోసిపుచ్చడానికి గానూ 
“భావాలని భావాలతోనే ఎదుర్శోవాలి” అనే వింత వితండ వాదన ఈ విధంగా 
చేయడం మతోన్మాద మూకలకే చెల్లింది. అప్పట్లోనే మతతత్వ వాదులకి జవాబుగా 
సీనియర్‌ గాంధేయవాది చినుభాయి వైద్యగారు ఎంతో ఓపికగా శోధన చేసి, 
"Assassination of Gandhi : facts & falsehood" అనే విలువైన పుస్తకాన్ని 
రాసారు. అన్ని భారతీయ భాషల్లోకి అది అనువాదమైంది కూడా. కాగా, కొత్తగా 
ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఎవరి ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారో 
స్పష్టం. సరిగ్గా గాందీజీ హత్య జరిగిన రోజే ఆ సినిమాని విడుదల చేయాలని 
అనుకోవడం ఉన్మాదం తారాస్థాయికి చేరుకుందనేందుకు నిదర్శనం! 


36 రాజీలేని ధిక్కార పతాకాలు 


ఎవరైతే గాంధీజీ హత్యకు కారణం అయ్యారో, హత్య చేసిన తర్వాత 
దేశమంతటా దుఃఖ సాగరంలో మునిగి ఉండగా ఏ మూకలైతే మిఠాయిలు పంచుకుని 
సంబరాలు జరుపుకున్నారో, ఏ సంఘాన్ని గాందీ హత్యకు కారకులని తేల్చి 
నిషేధించడం జరిగిందో ఈ రోజు అవే మూకలు భావ (ప్రకటన స్వేఛ్చ పేరిట 
భావాల్ని నిషేధించడం సరికాదంటున్నాయి. గాంధీని హత్య చేసిన గాడ్సే పూనాకి 
చెందినవాడు, మతతత్వవాదులు అధికారం చేపట్టిన తొలినాళ్ళ నుంచి అదే మహరాష్ట్ర 
పూనాతో మొదలెట్టి వరుసగా డాక్టర్‌ నరేంద్ర దభోల్మర్‌, గోవింద పన్సారేల్ని హత్య 
చేసారు. అంతేకాదు, కర్ణాటకకి చెందిన కల్పుర్జి, గౌరీ లంకేష్‌లని కూడా చంపేసారు. 
ఇన్నాళ్ళలో దేశ వ్యాప్తంగా ఆదివాసీలు మొదలుకుని దళిత బహుజన మైనారిటీలు, 
రైతాంగం, మహిళలపై లెక్కలేనన్ని అమానుష దాడులు జరిగాయి, ఇంకా జరుగుతూనే 
ఉన్నాయి. ఇటు ఈశాన్య రాష్ట్రాలు మొదలుకొని అటు కాళ్ళీరు వరకూ, రూర్ధండ్‌, 
చత్తీస్‌గఢ్‌లలోని ఆదివాసుల నుంచి ఢిల్లీ, పంజాబ్‌లలోని రైతుల దాకా అడుగుతోంది 
వాళ్ళ కనీస హక్కుల గురించి కాదా?? ఇదంతా భావాలపై సంవాదం చేసేందుకు 
చేతకాక భౌతిక నిర్మూలనకు పాల్పడటం ద్వారా ఆలోచనల్ని నిషేధించే ప్రక్రియలో 
భాగం కాదా? అణగారిన ప్రజల హక్కులు, అభాగ్యజీవుల గొంతుకలు, జైళ్ళలో 
మగ్గుతున్న దేహాలు ఇవన్నీ పాలకుల అన్యాయాల్సీ పెద్దల అక్రమాల్నీ ప్రశ్నించే 
భావజాలంలో భిన్న భాగాలే కదా? భావాలనేవి కొందరికే ఉంటాయా? అట్టడుగు 
భావాలకి చోటు కల్పించడమే అత్యున్నత ప్రజాస్వామ్య విలువ. అది ఏ నాటికైనా 
ఈనాటి పాలకులకు అరం అవుతుందా? భారతదేశానికి సుస్థిరమైన ఆధునిక 
ప్రజాస్వామ్య గణతంత్ర స్థాయిని కల్పించిన రాజ్యాంగాన్నే కాదనే ఉన్మాదులకు 
అందులోని ప్రాథమిక హక్కుల పై ఇంతటి అభిమానం హఠాత్తుగా పుట్టుకురావడం 
ఆశ్చర్యకరం! 


ఆధునిక సమాజం ఎప్పుడూ అది అంగీకరించని భావాలకి కూడా 
అర్థవంతమైన స్థానం కల్పిస్తుంది. అల్ప సంఖ్యాకుల అస్తిత్వానికి భద్రత నిస్తుంది. 
ఆలోచనలు అవెంత విరుద్దమైనవి ఐనప్పటికీ, వాటి వ్యక్తీకరణకు తోడ్పాటు 
అందిస్తుంది. ప్రత్యామ్నాయ వ్యవస్థలకి సంబంధించిన (ప్రతీ భావజాలానికీ చోటు 
కల్పించడమే ఆధునిక ప్రజాతంత్ర నిర్మాణం యొక్క మౌలిక స్వరూపం. ప్రపంచంలోని 
ప్రతీ నాగరిక సమాజానికి ప్రాధమికంగా ఉండాల్సిన దృక్పథం అదే. పాఠ్యాంశాలు 
మొదలుకుని కళ, చరిత్ర, సంస్కృతి, ఆహారం, మత విశ్వాసాలు తదితర అన్ని 
విషయాల్లో వక్రీకరణకి పాల్పడి విద్వేష పునాదుల పై, అమాయక ప్రజల సమాధులపై 


రాజీలేని ధిక్కార పతాకాలు 37 


నిర్మించిన మతతత్వ ఆధిపత్య విధానాలకు మహాత్ముడి జీవితం ఇప్పటికీ ఒక పేద్ద 
సవాలే. ముఖ్యంగా, 1992 లో బాబ్రీ మసీదు ఉదంతం ద్వారా, 2002లో గుజరాత్‌ 
ఘోరకలి ద్వారా అమానుష మైన విధ్వంసానికి పాల్పడ్డ మూకలు దక్షిణాదిలో 
సైతం వాటి రాజకీయ ప్రయోజనాల కోసం ఈసరికే వ్యూహాత్మక పన్నాగాల్ని 
పన్నుతాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టీ, మత సమైక్యత, మానవత్వమే 
ప్రధానంగా మహాత్ముడి స్ఫూర్తిని నిర్మాణాత్మకంగా మలచడం మనిషి పక్షాన నిలిచే 
ప్రతి ఒక్కరి కర్తవ్యం. అదే ఆధునిక మానవాళి మనుగడకు అవసరమైన సహృధ్బావ 
వైఖరిని పెంపొందించే ప్రధాన సాధనం! 


మానవసేవే మాధవసేవనే సూత్రమే సర్వమత సారమనీ, అదే మానవాళి 
హితమని నమ్మి, దానినే బోధించి, ఆచరించిన మహాత్మాగాంధీ ఒక్కమత సమైక్యత 
వరకే పరిమితం కాలేదు, ఏ మతాన్ని నమ్మని వారు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు, 
అంబేద్మరిస్టులు, రాయిస్టులు, అనార్మిస్థులు తదితర అన్నిరకాల సమూహాల 
అభిప్రాయాలను ఆయన అంగీకరించకపోయినా జీవితంలో ఎన్నడూ వాటిని 
అగౌరవపర్పలేదు. ఈ రోజు భారతీయ తాత్విక స్రవంతిలోని ఆ విభిన్నతని స్వాగతించే 
లక్షణం బలహీన పడుతోంది. బహుళత్వాన్ని ప్రమాదకరంగా చిత్రించే కుట్ర 
జరుగుతోంది. దీనిని ఎదుర్మోవడం అత్యవసరం. అందులో భాగంగా అభిప్రాయ 
భేదాలు ఉండొచ్చు కానీ, భారతీయ దార్శనిక లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ స్వరూపానికి 
ఈ రోజు గాంధీజీ అవసరమని గ్రహించడం అన్ని ప్రజాస్వామ్య (ప్రవంతులకి 
అవసరం. ఆరోగ్యకరమైన విభేదాలు ఎప్పుడూ అవసరమే కానీ అసహనంతో కూడిన 
విద్వేషానికి విరుగుడు సౌశీల్యం కల తరాన్ని తయారు చేయడమేననే (గ్రహింపు 
అవసరం. ఆ క్రమంలో నానాటికీ పేట్రేగిపోతున్న మతతత్వ శక్తులకు ధీటుగా 
ప్రజాతంత్ర శ్రేణులన్నీ కల్సీ ఏకతాటి మీదికి రావడంపై దృష్టి పెట్టాలి. అదే ఆధునిక 
ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడని గాంధేయవాద దృక్పథంతో మలచగల మానవీయ 
సోపానం. అదే చివరి శ్వాస విడుస్తూ కూడా మహాత్ముడు భావి తరాల మానవాళికి 
ఇచ్చిన ఐక్యతా సందేశం! 


(అనేక విభేదాలు ఉన్నప్పటికీ వర్తమాన కాలంలో పెచ్చరిల్లుతున్న విద్వేషానికి 
వ్యతిరేకంగా, గాంధీజీ 75 వ వర్ధంతి సందర్భంగా ఈ రైటప్‌) 


ఎ ఎ YY 


రాం నానా 
' | ' 


38 రాజీలేని ధిక్కార పతాకాలు 


సుస్థిర అభివృద్ధే ఆయన లక్ష్యం! 
య 


సుందర్లాల్‌ బహుగుణ! 


నా జీవితంలో చేసిన కొన్ని మంచి పనుల్లో సుందర్లాల్‌, విమలా బహుగుణా 
దంపతుల్ని కలిసి ఇంటర్వ్యూ చేయడం ఒకటి. ఈ రోజు ఢిల్లీలో ఆయన 
మరణించేరన్న వార్త తెలియగానే, నాలుగేళ్ళ క్రితం ఆయన్ని ఇంటర్వ్యూ చేయడం 
కోసం చేసిన ప్రయాణం గుర్తు వచ్చింది. 

ఎప్పుడో స్కూల్లో చదువుకున్న “చిప్కో” పాఠం తప్పా అప్పటికి ఆయన 
గురించి నిజానికి ఇంకే వివరాలూ నాకు తెలీదని త్వరలోనే తెలిసొచ్చింది. ఈ 
దేశపు హిమశిఖరాల కోసం జీవితాంతం అలుపెరుగకుండా పోరాడిన 
యోధుడాయన. 


భారతీయ పర్యావరణ పితామహుడిగా పేరొందిన సుందర్గ్లాల్‌ బహుగుణ, 
స్వాతంత్ర్య ఉద్యమం, అస్పృశ్యత వ్యతిరేక ఉద్యమం, మద్యపాన వ్యతిరేక ఉద్యమం, 
మహిళా సాధికారత ఉద్యమం ఇలా అనేక ఉద్యమాలకి సారధ్యం వహించారు. 

“ప్రకృతే నిజమైన ప్రగతి” అనే నినాదంతో హిమాలయాలలో అక్షరాలా 
5000 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతీగ్రామంలో మద్దతు కూడగట్టారు. 
ప్రధాని ఇందిరా గాంధీని కలిసి చెట్ల నరికివేతను 13 ఏళ్ళు నిషేధించేలా ఒత్తిడి 
తెచ్చారు. 

హిమాలయ పరిరక్షణ ఉద్యమంతో పాటూ నదుల సంరక్షణా ఉద్యమం, 
డామ్‌ల వ్యతిరేకోద్యమం చేసారు. భగీరధీ నది ఒడ్డున 45 రోజుల నిరాహార దీక్ష 
చేసి 1995 లో నాటి ప్రధాని పి.వి. నరసింహారావుకీ, ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో 75 
రోజులు నిరాహార దీక్ష చేసి దేవేగౌడకి వణుకు పుట్టించాడు. 


పద్మథ్రీ మొదలు పద్మవిభూషణ్‌ వరకూ అనేక పురస్కారాలు పొందిన ఆయన 
జీవనశైలి మాత్రం అత్యంత నిరాడంబరంగా ఉంటుంది. గౌరీదేవి, మేధా పాట్కర్‌, 


రాజీలేని ధిక్కార పతాకాలు 39 


వందనాశివ వంటి ఉద్యమ కారులతో కల్సి పనిచేసిన బహుగుణా, “భూగోళాన్ని 
బూడిదగా మారుస్తోంది మనిషి దురాశే” నని బల్లగుద్ది చెప్పారు. 

స్వచ్చమైన గాలీ, నిర్మల మైన నీరూ, పచ్చని ప్రకృతి, పశుపక్ష్యాదులతో 
కలిసిమెలిసి జీవించడమే ఈనాడు మనిషికి మిగిలిన ఏకైక మార్గం అని ప్రతిపాదించే 
సుందర్లాల్‌ బహుగుణా జీవన విధానం ఏ తరానికైనా ఒక అద్భుతమైన స్పూర్తి. 


“నువ్వు ఎంత ఎత్తెన పర్వతాల్లో ఉంటావో నీ వ్యక్తిత్వం కూడా అంతెత్తులో 
ఉంది.. ఆదర్శంగా ఉన్ననా అహింసని నువ్వు నేల మీదికి దించావ”ని స్వయంగా 
మహాత్మాగాంధీ తన భుజంతట్టి ఇచ్చిన కితాబు గురించి పులకరించిపోతూ చెప్పిన 
ఆ పెద్దాయన మాటలింకా నాకు గుర్తొస్తున్నాయ్‌. 


అమెరికాలో నార్త్‌ టెక్సాస్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జార్డ్‌ జేమ్స్‌ 
పదేళ్ళు సుందర్లాల్‌ బహుగుణ దగ్గర ఉండి ఆయన జీవితం, కృషి గురించి గొప్ప 
పరిశోధన చేసి, "ECOlogy is permanent Economy" అనే గ్రంథం రాసాడు. 


సుందర్లాల్‌ బహుగుణా తన జీవితం గురించి రాసిన పుస్తకం Making of 
a Social Worker (From Sundarlal Bahuguna to Man 5102సునీ, జార్డ్‌ 
జేమ్స్‌ బహుగుణాతో చేసిన విలువైన ఇంటర్వ్యూనీ, All India Pingaliwara 
Charitable Society (Amritsar) ప్రచురించగా తెలుగులోకి 2017లోనే 
అనువదించి (ప్రచురించాను. 

ప్రతి సామాజిక కార్యకర్త, ముఖ్యంగా యువత తప్పనిసరిగా తెల్సుకోవాల్సిన 
ఉద్యమ శీల వ్యక్తిత్వం సుందర్లాల్‌ బహుగుణా గారిది. 90 ఏళ్ళ వయసులో సైతం 
నాతో సమానంగా, ఉత్సాహంగా ముచ్చట్లు చెబుతూ ఇచ్చిన ఆయన ఇంటరూూ్యూని 
జీవితంలో మర్చిపోలేను. 


ఈ సంక్షోభ సమయంలో సుందర్లాల్‌ బహుగుణాజి జీవితం ఎందరికో 
స్పూర్తి కావాలని ఆశిస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఇక్కడికి ఆపుతాను. 
బహుగుణా ఇంటర్వ్యూ అనువాద పుస్తకం ఆసక్తి ఉన్న మిత్రులకి పంపుతున్నాను. 


(బహుగుణాజీ మరణించినపుడు రాసిన రైటప్‌..) 


Yel 
2 as ENS 


ఎ 
స్వే 
| 


40 రాజీలేని ధిక్కార పతాకాలు 


14. రెండు స్వప్నాలు - ఒకే లక్ష్యం 
చెలికాని రామారావు, కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ 


వాళ్ళిద్దరూ సామ్యవాద స్వాప్నికులు. అసమానతలు లేని సమాజాన్ని జీవితాంతం 
అభిలాషించి అందుకోసం కృషి చేసిన ఆలోచనపరులు. ఆశయాలని ఆచరణకు 
అనుసంధానించి రాజకీయాలకి నూతన భాష్యం రాసిన నవయుగ రథ సారధులు. 
మొదటివారు కమ్యూనిస్టు నాయకులు, ప్రథమ సార్వత్రిక ఎన్నికలలో కాకినాడ 
పార్లమెంటు సభ్యుడిగా గెల్చినవారు, సరిగ్గా వంద సంవత్సరాల క్రితం సమాజహితం 
కోసం అర్దరాత్రి ఇల్లు వదిలిపెట్టి జీవితాన్ని ప్రజాపరం చేసిన మహనీయుడు శ్రీ 
చెలికాని రామారావు గారు. రెండవవారు సోషలిస్టు నాయకులు, మొదటి సార్వత్రిక 
ఎన్నికల్లో దేశంలోనే మూడవ అత్యధిక ఓట్లమెజారిటీతో నెగ్గిన విజయనగరం 
పార్లమెంటు సభ్యులు, సరిగ్గా నూరేళ్ళ క్రితం జన్మించి ప్రజాపక్షపాతిగా జీవించిన 
కార్యశూరుడు శీ కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌. 


1920 - 30 వ కాలం భారతదేశం చరిత్రలో చాలా ముఖ్యమైనది. దేశ 
స్వాతంత్ర్యం కోసం ప్రజాతంత్ర శక్తులన్నీ ఒక్కటై నిలవడానికి అవసరమైన అన్ని 
మార్గాలు పటిష్టంగా నిర్మించడం కోసం దేశంలోని యువత నలుచెరుగులా చైతన్యాన్ని 
వ్యాపింపజేస్తున్న కాలమది. సహాయనిరాకరణోద్యమ సంఘటితత్వం ఒక వైపు వ్యాప్తి 
చేస్తూనే కొత్త వెలుగుల కోసం అన్వేషిస్తున్న యువత ప్రధానంగా రెండు పక్షాల 


రాజీలేని ధిక్కార పతాకాలు 41 


వైపు మొగ్గుచూపారు, ఒకటి మార్చిస్టు ధోరణిలో కమ్యూనిస్టు రాజకీయాలు. రెండు 
గాంధియన్‌ దృక్పధంతో సోషలిస్టు రాజకీయాలు. 


అందుకే, “ డా.చెలికాని రామారావుగారి చరిత్ర భారతదేశ చరిత్రలోని 
అత్యుత్తమ అధ్యాయానికి ఒక ఉదాహరణ, మచ్చుతునక... * అంటారు “డా. 
చెలికాని రామారావు జీవితం-ఒక రాజకీయ పరిశీలన” గ్రంథానికి ముందుమాట 
రాసిన గరికిపాటి రుద్రయ్య చౌదరిగారు. 1901, జూలై 15న తిమ్మాపురంలో 
పుట్టిన చెలికాని రామారావుగారి స్వగ్రామం పిఠాపురం దగ్గర కొండెవరం. రామారావు 
గారిపై నాటి మానవతావాద ఉద్యమాలన్నింటి ప్రభావం ఉంది. స్వామి వివేకానంద 
మొదలుకొని, బ్రహ్మసమాజం, పిఠాపురం మహారాజా వారి సంఘసంస్కరణ, రఘుపతి 
వెంకటరత్నం గారి ఆశయ సాధన, మహాత్మాగాంధీ నవీన కార్యాచరణ ఆయనను 
బాల్యంలోనే ప్రభావితం చేసాయ్‌. 


రామారావుగారి జీవితాన్ని గురించి పరిశోధించిన బి.వి.వి. బాలకృష్ణగారు, 
“ఆనాడు పిఠాపురం చిన్న బెంగాలు వలె ఉండేది. దానికి కారణం ఆధునికతకు, 
సంఘసంస్కరణ కార్యక్రమాలకు కలకత్తా కేంద్రమయితే, వాటికి గోదావరి జిల్లాలో 
కేంద్రం కాకినాడ.....” అంటారు. అలాంటి వాతావరణంలో సహజంగానే 
దేశమంతటా సాగుతున్న స్వాతంత్రోద్యమ ప్రభావం చెలికాని రామారావుగార్ని 
తనవైపు తిప్పుకుంది. 1921 జనవరి 26 న ఇంటిని విడిచిపెట్టి వెళుతూ రాసిన 
చారిత్రక లేఖలో ఆయన “జీవితపరమావధి గూర్చి తలంచిన యెడల ఒక 
మహోద్యమమునకు మానవుని జీవితమునర్చించుట బహు సార్థకము. వాని విద్య, 
ఖర్చు పడిన డబ్బు సర్వము సార్థకము. పాడగుచున్నారందురా? దేశము కొరకు 
గొప్ప ఆదర్శములతో పనిచేయుట పాడు, ఉద్యోగస్తులు బి.ఏ.లు, యం.ఏ.లు 
గడుపుచున్న జీవితముల కొరకు బహుస్వార్థముతో మిడుకుట బాగు!! ఇందులో 
పనిచేయుచున్న వారి జీవితములు సార్థకములు...” అని ధైర్యంగా రాయగలిగారు. 
ఎప్పటికీ వర్తించే విలువైన మాటలవి. కాంగ్రెస్‌ అభిమానిగా ఉంటూనే సోషలిస్టు 
రాజకీయాల వైపు మొగ్గు చూపి సేవాదళ్‌ భాధ్యునిగా కార్యక్రమాలు చేపట్టి, 
తదనంతరం కమ్యూనిస్టు సిద్దాంతం వైపు మరలి చివరివరకూ వెనుదీయని సామ్యవాద 
నేతగానే బతికారు. ప్రజావైద్యునిగా దీనుల సేవచేస్తూ 1985, సెప్టెంబరు 25 న 
మరణించారు. 


42 రాజీలేని ధిక్కార పతాకాలు 


1920, జూలై 15న విశాఖపట్నంలోని అల్లిపురంలో జన్మించిన కె.యస్‌. 
తిలక్‌గారి స్వగ్రామం విజయనగరం జిల్లా శృంగవరపుకోట దగ్గర రేగ. విజయనగరం 
మహారాజా కళాశాలలో విద్యార్థి దశలోనే సోషలిస్టు నాయకుడు ఎస్‌. ఎస్‌. బాట్లీవాలా 
ప్రసంగం విని ప్రభావితమై సోషలిస్టుగా మారి చివరిదాకా వెనకడుగేయని 
సమాజవాదిగానే జీవించారు. మహాత్మాగాంధీ, లోక్నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌, 
గోరా వంటి నాయకుల స్పూర్తితో ప్రప్రథమ పార్లమెంటు ఎన్నికలలో విజయనగరం 
ఎం.పీ.గా దేశంలోనే మూడవ స్థానంలో మెజారిటీ సాధించి సోషలిస్టు అభ్యర్థిగా 
చరిత్ర సృష్టించారు. ఆచార్య వినోభాబావే భూదాన ఉద్యమంలోనూ, సర్వోదయ 
ఉద్యమంలోనూ ప్రధానపాత్ర పోషించారు. రైల్వే సర్వీస్‌ కమిషన్‌ చైర్మాన్‌గా చేసారు. 
సొసైటీ ఫర్‌ సోషల్‌ చేంజ్‌, భాగవతుల ఛారిటబుల్‌ ట్రస్ట్‌, మాన్సస్‌ వంటి సంస్థలలో 
క్రియాశీలకంగా పనిచేసిన తిలక్‌, తూ.గో. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో 
ఆదివాసీల అభ్యున్నతికి “స్పందన” అనే స్వచ్చంద సంస్థ స్థాపించి కృషి చేశారు. 
భార్య అనారోగ్యంతో ఉండగా ఒకనాటి అర్దరాత్రి ఇంటికొచ్చి తమతో చేతులు 
కలపమన్న నక్సలైట్‌ నేతలకు “నేను అహింసావాదిని, మీ భావాలు నాకు పొసగవిని 
మొహం మీద చెప్పిన ధీరులు తిలక్‌.” ఆంధ్ర తిలకం” పేరిట విశ్వశీ తిలక్‌ 
జీవితాన్ని చాలా ఏళ్ళ క్రితం సంక్షిప్తంగా రచించారు. యువతరానికి అవకాశాలు 
ఇవ్వాలనీ ఒక వ్యక్తి ఒకసారికి మించి ఎన్నికలలో పోటీ చేయడాన్ని రద్దుచేయాలనే 
సత్సంకల్పంతో రెండోసారి కనీసం ఎన్నికలవైపు చూడని మహానేతగా, కళాప్రపూర్ణ 
బిరుదాంకితులై, ప్రత్యక్ష ప్రజాస్వామ్యమే నిజమైన ప్రజాస్వామ్యమనే ఉద్దేశంతో 
“పార్టీరహిత రాజకీయం” పత్రిక గౌరవ సంపాదకులుగా వ్యవహరించి, 98 ఏళ్ళ 
వయసులో, జూన్‌ 8, 2018లో మరణించారు. 


వయసులో సుమారు 20 ఏళ్ళ వ్యత్యాసం ఉన్నప్పటికీ, డా. చెలికాని 
రామారావుగారు, కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ల జీవితాలకి సారూప్యత ఉంది. ఒకరు 
సోషలిస్టు, మరొకరు కమ్యూనిస్టు, సిద్దాంతాలు వేరైనా చివరిదాకా ఇద్దరూ 
నిరాడంబరమైన గాంధేయవాదులుగానే జీవించారు. మొట్టమొదటి సార్వత్రిక 
ఎన్నికలలో ఒకరు సోషలిస్టు అభ్యర్థిగా పోటీచేసి గెలిస్తే, మరొకరు కమ్యూనిస్టు 
అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి ప్రగతిశీల రాజకీయాలకి నూతన బాట 
వేసారు. రాజకీయ నేతలుగా ఇద్దరూ కుల నిర్మూలన, మత సామరస్యం, మద్యపాన 


రాజీలేని ధిక్కార పతాకాలు 43 


వ్యతిరేకోద్యమం, బలహీనవర్గాల ఉన్నతి కొరకు పాటుపడ్డారు. సొంత కుటుంబం 
నుండే మార్పుకు స్వీకారం చుట్టారు. నిర్మాహమాట నేతలుగా, నిష్కళంక 
కార్యకర్తలుగా, అకళంక దేశభక్తులుగా ఎదిగి ప్రజల మనసుల్లో శాశ్వతంగా ఒదిగి 
పోయారు. స్వప్నాలు వేరైనా ఇద్దరి లక్ష్యం సమతా సాధనే. 


కాంగగెస్‌ సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి తదనంతరం 
కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగి కేరళ మొదటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా చేసిన 
ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ 1984లో “కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ & కమ్యూనిస్టులు” 
అనే ముఖ్యమైన వ్యాసం రాస్తూ ప్రగతిశీల శక్తుల ఐక్యతని కాంక్షించారు. అందులోనే 
ఆయన కమ్యూనిస్టు పార్టీకి, సోషలిస్టులకి జరిగిన చారిత్రక ఒప్పందం, ఇరు పార్టీలకి 
చెందిన ప్రధాన కార్యదర్శులైన పి.సి. జోషి జయప్రకాష్‌ నారాయణ్‌ సామ్రాజ్యవాదంపై 
పోరు కోసం ఐక్యత బాటపట్టి చారిత్రక  సి.ఎస్‌.పి - సి.పి.ఐ. అగ్రిమెంట్‌ 
చేసుకున్న చరిత్రని తడిమారు. ఈరోజు పేట్రేగిపోతున్న మతోన్నాదాన్ని ఎదుర్హోడానికి 
దళిత బహుజన ప్రగతిశీల లిబరల్‌ శక్తులన్ని ఒక్కతాటి పైకి రావడం అంతే అవసరం. 


అందులో భాగంగానే కొద్దిపాటి భిన్న భావాలున్నప్పటికీ సమాజం కోసం 
పురోగమించిన సామ్యవాద స్వాప్ప్నికులుగా, అలుపెరుగని ఆచరణాత్మక ధీరులుగా, 
చరిత్ర నుదుటి మీది అభ్యుదయ తిలకాలుగా డా. చెలికాని రామారావు గారి 
కమ్యూనిస్టు ఆదర్శాల నుండి, కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌గారి సోషలిస్టు ఆలోచనల 
నుండి యువత ఈ రోజు స్పూర్తి పొందడం అవసరం. 

(కోవిడ్‌ - 19 కారణంగా జూలై 15 న కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ గారి 
శత జయంత్యుత్సవం, అలాగే డా. చెలికాని రామారావుగారి 120వ 
జయంత్యుత్సవాన్ని పురస్మరించుకుని జరగాల్సిన సమావేశాలు, ప్రత్యేక కార్యక్రమాలు 
ఇప్పుడు జరగకపోవచ్చు. కానీ వారిరువురి ఆశయాల్ని తల్బుకొంటూ అక్షరరూపంలో 
ఆదర్శాలకి నివాళిగా ఈ చిన్న వ్యాసం) 


44 రాజీలేని ధిక్కార పతాకాలు 


15. ప్రజాస్వామ్యానికి బలం! 
ప్రత్యామ్నాయ రంగస్థలం !! 


“రంగస్థలం మరణించిందా ?” 60 వ దశకంలో పాశ్చాత్య ప్రపంచంలో తలెత్తిన 
ప్రశ్న ను ఇవాళ తెలుగు సాంస్కృతిక రంగం ఎదుర్కొంటోందా..? నిదానంగా 
మొదలైన తెలుగు సారస్వత వికాసం ఒక దశలో ఉవ్వెత్తున ఎగిసిపడి లక్షలాది 
మంది ప్రజల్ని చైతన్యపర్పడం ఒక మరుగుపడిన గత చరిత్రగానే మిగలనుందా..? 
ఒకవేళ అదే నిజమైతే అందుకు కారణాలేమిటి? 


సుమారు 2500 సంవత్సరాల చరిత్ర కల ఒక కళా ప్రక్రియ అంత సులువుగా 
అంతమయ్యే అవకాశాలు లేవు. ఐతే, ప్రస్తుతం ఉన్న సాంస్కృతిక స్తబ్బతకి కారణాల్ని 
అన్వేషించడం ఒక తప్పనిసరి బాధ్యతాయుత కర్తవ్యం కావాలని మాత్రం సాంస్కృతిక 
శక్తులు గుర్తించాలి. 


ప్రజా రంగస్థలం విభిన్నమైన ప్రజాతంత్ర ప్రయోగాల వేదిక. విస్తారమైన 
వ్యక్తీకరణలకి ఒక విశాలమైన మాధ్యమం. అనేక ప్రగతిశీల దృక్పథాల ప్రదర్శన 
నిలయం. నూతన భావాల్ని భావోద్వేగాలతో మిళితం చేసే ఆలవాలం. ఐతే, ఇదంతా 
చరిత్ర. 


ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ ప్రత్యామ్నాయ రంగస్థలం 
ఒక దగ్గరకొచ్చి ఆగిందనచ్చు. సగటు మనిషి జీవితంతో అవిభాజ్యంగా భాగం 
కావలసిన సాంస్కృతిక రంగం 'పరాయీకరణుకి గురయ్యి ఎటూ తేలని ఒక 
“గందరగోళం'గా మిగలడం బాధాకరం. మార్పుకు మాధ్యమం కావాల్సిన రంగస్థలం, 
అన్నీ మూసుక్కూర్పోవడం దేనికి సంకేతం? 


“మౌలిక సాహిత్యానికి ఉండవలసిన ప్రధాన గుణం సమకాలీనత. 
సమకాలీనత లేని రచన ఎంత గొప్పదైనా అది సాహిత్యం అనిపించుకోదు..” అన్న 
బోయి భీమన్న గారు, “సంగీత, సాహిత్య, నృత్య, చిత్ర, శిల్బకళల నమగ్ర రూపమే 
నాటకం...” అంటూ, “సత్య హరిశ్చంద్ర నాటకం చూసి ఎందరు సత్య వ్రతులయ్యారో 


రాజీలేని ధిక్కార పతాకాలు 45 


తెలియదు కానీ, పాలేరు నాటకం చూచి వేల మంది పాలేళ్ళు, పాలేరు తనాలు 
వదిలేసి పాఠశాలల్లో చేరడం మాత్రం వాస్తవంగా జరిగింది.” అన్నారు 'పాలేరు” 
నాటకానికి 'బాణాకర్ర పేరిట రాసిన ముందుమాటలో. 


వాసిరెడ్డి, సుంకరల “ముందడుగు”, “మా భూమి” వంటి నాటకాలు ఒక 
తరం ప్రజా ఉద్యమ వాతావరణాన్ని నిర్దేశించడంలో గొప్పపాత్ర పోషించాయ్‌. 
ముఖ్యంగా, నాటి యువతకి దిశానిర్దేశం కావించి రాజకీయ, సామాజిక అవగాహనను 
పెంపొందించడంలో అవిస్మరణీయమైన అనుసంధాన మార్గంగా ఉన్నాయి. 


అటువంటి మహోన్నత మాధ్యమం ఈ రోజు మార్చనే మాటకి భయపడుతూ 
కేవలం “ఫ్రైజ్‌ మనీ ప్రదర్శనలికే పరిమితం అయ్యే కాలక్షేప కార్యకలాపంగా 
మారడమంత సాంస్కృతిక విషాదం మరోటి లేదు. 

“ఏం ప్రదర్శిస్తున్నామనేది కాదు, “ఎవరి కోసం), “ఎవరు” ప్రదర్శిస్తున్నారనేది 
ప్రధానం” అంటాడు మావో. అణగారిన ప్రజల కోసం, సామాజిక కార్యకర్తల 
కోసం అనేక నాటకాలు రాసిన జర్మన్‌ మేధావి, నాటకకర్త, బెట్రోల్డ్‌ బ్రెహ్హ్‌ కూడా 
ఇదే మాటంటాడు. 


ప్రసిద్ధి చెందిన ప్రజా విద్యావేత్త, ప్రత్యామ్నాయ విద్యా తాత్వికుడు పాలో 
ఫెర్రీ “పీడితుల విద్యాశాస్త్రం” అభివృద్ధి చేసిన (బెజిల్‌లోనే, “పీడితుల కోసం 
రంగస్థలం” (Theatre of the Oppressed) అనే భావనను విసృతం చేసిన 
ఆలోచనాళీలి ఆగస్తో బోల్‌, ఆ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రవేశపెట్టి 
వృద్ది చేసాడు. బోల్‌ ప్రభావంతో అనేకచోట్ల ఈ ప్రయోగాత్మక నాటక ప్రక్రియ 
పాదుకొంది. మైఖెల్‌ రోడ్‌ వంటి రంగస్థల కార్యకర్తలు బోల్‌ విధానాన్ని మరింత 
ముందుకు తీసుకుపోతూ, “Theatre fOr Community, Conflict & Dia- 
logue” వంటి రచనలు కూడా చేసారు. 


ఆధునిక నాటకానికి ఆయువుపట్టు “అభివ్యక్తి”. స్వేచ్చ, స్వాతంత్రాలతో 
కూడిన ఒక సమాలోచనను సహేతుకంగా నిర్మించడం ఈ ప్రయోగాత్మక రంగస్థల 
లక్ష్యం. నటనకి సంబంధించినంత వరకు ప్రత్యేక నైపుణ్యాలేవీ దీనికి అవసరం 
లేదు. జరుగుతున్న నాటకంలో ప్రేక్షకులు ప్రవేశించి అర్ధవంతమైన మార్పులు, 
చేర్పులు చేసే అవకాశం ఈ 'పీడితుల రంగస్థల ప్రత్యేకత. 


46 రాజీలేని ధిక్కార పతాకాలు 


ప్రజా ఉద్యమాలతో పోలిస్తే ప్రజా నాటకం వెనకబడిన నేపథ్యంలో, 
ప్రత్యామ్నాయం అభివ్యక్తి ప్రధాన సాధనమైన “సంభాషణ” (Dialogue) ని ఒక 
ప్రజాతంత్ర ప్రచార పనిముట్టుగా మల్చుకోవడం ఈరోజు అన్ని ప్రగతిశీల శక్తుల 
బాధ్యత. 


ఈ క్రమంలో దేశవ్యాప్తంగా గతించిపోతున్న వివిధ నాటక కళా ప్రక్రియల 
అస్తిత్వానికి సంబంధించి, ఆయా కళారూపాలకి మద్దతుగా వాటిని బహుళ 
ప్రచారంలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు కూడా ఇతరేతర రాష్ట్రాలలో ఆశాజనకంగా 
జరుగుతున్నాయి. 


ప్రత్యామ్నాయ సినిమా లాగానే ప్రత్యామ్నాయ నాటక కళా రంగాల్లో జరిగిన 
కృషిని నమోదు చేయాలనే ఒక స్పృహ ఈరోజు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దిశగా 
డాక్యుమెంటరీలు తీయడం, సాహిత్యం ప్రచురించడం మొదలైనవి ఆ మేరకు 
సాంస్కృతిక ఆరోగ్యానికి చిహ్నాలే. 

దేశంలో సప్లార్‌ హష్మి మొదలుకొని గోరఖ్‌ పాండే దాకా, తెలుగులో గురజాడ 
అప్పారావు, కందుకూరి వీరేశలింగం దగ్గర నుండి షేక్‌ నాజర్‌, గరికపాటి 
రాజారావుల వరకూ ఎంతోమంది అభ్యుదయ రంగస్థల కార్యకర్తలను పేర్కొనవచ్చు 
కానీ వర్తమానంలో ఆ చింతనాత్మక వారసత్వాన్ని కొనసాగించడంలో మనమెక్కడ 
ఉన్నామనేదే అసలు ప్రశ్న దేశంలోని కొన్ని రాష్ట్రాలలో కనీసం ప్రయోగాత్మక 
ప్రయత్నలైనా జరుగుతుండగా, తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా 
ఉంది. గడిచిన దశాబ్దాలలో సొంతంగా ప్రజాదరణ పొందిన ఒక్క ప్రత్యామ్నాయ 
నాటకం కూడా రాలేదంటే రంగస్థల రచయితల్లో పేరుకుపోయిన మూస ధోరణులు 
న్‌ స్థాయిలో ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు. 

“నేర్చుకోవడం మానేసినవాళ్ళు బోధించడం (ప్రారంభించడం ఈ శతాబ్దపు 
దౌర్భాగ్యం.” అంటారు ప్రఖ్యాత నాటకవేత్త బెర్నార్డ్‌ షా. ఉన్న కొద్దిమంది కళాకారులు, 
రచయితలు కూడా అవార్డుల కోసమే రాసే మూసకూ, వేరే భాషల్లో జరుగుతున్న 
ప్రయత్నాల్ని పనిగట్టుకుని ప్రచారం చేస్తూ సుఖాలకి అలవాటుపడిన భాషకూ 
మాత్రమే పరిమితం అయ్యారు. 


రాజీలేని ధిక్కార పతాకాలు 47 


కులతత్వం, మతోన్మాదం, పురుషాధిక్యత తాండవిస్తోన్న యాంత్రిక 
సమాజంలో మానవీయ తాత్విక స్పృహను ప్రవేశపెట్టగల సత్తా సాంస్కృతిక రంగానికే 
ఉంది. అందుకోసం, అణగారిన వర్గాల నుండి దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ, 
స్త్రీల నుండి ఈ “సారస్వత స్పృహ” అభివృద్ధి కావలసిన అవసరం ఎంతైనా ఉంది. 
వామపక్ష ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నూతన కళా 
తాత్విక ధోరణులను పనికట్టుకుని ప్రత్యేకంగా అధ్యయనం చేయడం తక్షణావశరం. 


అనేక అవాంఛనీయ సంక్షోభాల నడుమ కొట్టుమిట్టాడుతున్న సగటు మనిషికి 
సాంస్కృతిక రంగం అండంగా నిలవాలి. రైతులు, విద్యార్థులు, దళిత బహుజనులు, 
మహిళలు, ఇతర పీడిత సమూహాలంతా కార్పోరేట్‌ సినిమాల ప్రచారం, అమానవీయ 
ద్వేషపూరిత, కుతంత్ర టీవీ సీరియళ్ళ మాయలోంచి బయటపడి ఐక్యంగా 
ప్రత్యామ్నాయ కళా ప్రక్రియలని అభివృద్ధి చేసుకోవాలి. స్పష్టమైన నిర్మాణాత్మకత 
కలిగిన ప్రత్యామ్నాయ రంగస్థల వేదికల దిశగా అది జరిగినపుడే ఒక విశాలమైన 
ప్రత్యామ్నాయ కళా రూపకంగా నాటకరంగం బలోపేతం అయ్యే అవకాశం ఉంది. 


(మార్చి 27, ప్రపంచ రంగస్థల దినోత్సవం) 


DEO 
ల నానా 


48 రాజీలేని ధిక్కార పతాకాలు 


